





పొట్టి శ్రీరాములు 


బై గాన 
ఆంధ్రప్రదేశ ప్రభుత్వం 
దా న 


రాష్ట్ర సాంస్కృతిక శాఖ, సాంస్కృతిక మండలి 


01201. ౧2౮6 


వ్రునర్నుద్రిత లఘు గ్రంథాలు 


కెలుగువారి నంస్యత భాషా సీవీ 


శ్రీ పి. శ్రీరామమూర్తి 





27-209 డిసెంబర్‌, 2012, తిరుపతి 





పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 
మండలి వెంకట కృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం 
హైదరాబాద్‌ 


తెలుగులో సాహిత్య విమర్శ 


రచయిత ౩ డాక్టర్‌ పాటిబండ మాధవశర్మ 
153%; : 81-86073-363-3 
(ల పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 


ప్రచురణల సంఖ్య: 505 


వెల : రూ. 20/- 
ప్రతులసంఖ్య : 5000 

ముద్రణ ; డిశంబరు, 2012 
ప్రతులకు సంచాలకులు 


ప్రచురణల విభాగం, 
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 
పబ్లిక్‌ గార్డెన్స్‌, హైదరాబాద్‌ - 500 004. 


ముద్రణ: ప్లానోగ్రాఫర్స్‌, ఆర్‌.టి.సి. క్రాస్‌ రోడ్స్‌, హైదరాబాదు. 


యన్‌. కిరణ్‌ కుమార్‌ రెడ్డి 





నాంది 


ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని ఒక్క వేదిక పైకి తీసుకు వచ్చేందుకు, 
తెలుగు ప్రభలను దశదిశలా వ్యాపింపజేసేందుకు రాష్ట ప్రభుత్వం 2012 డిసెంబర్‌ 
27 నుండి 29 వరకు ఏడుకొండలవాడి ఆవాసమైన తిరుపతి పుణ్య క్షేత్రంలో అత్యున్నత 
స్థాయిలో తెలుగు మహాసభలను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోనూ, దేశంలోనూ, ఇతర 
దేశాల్లోనూ ఉన్న తెలుగు వారందరూ పరస్పరం భావ వినిమయం చేసుకోవడానికీ, 
తెలుగువారు తమ గత చరిత్రను సంస్మరించుకుంటూ, ఉత్కృష్టమైన భవిష్యత్తును 
నిర్మించుకోవడానికో ఈ మహా సభలు ఎంతగానో దోహదం చేస్తాయని మేము 
విశ్వసిస్తున్నాం. 

తొలి ప్రపంచ తెలుగు మహాసభలు జరిగి 87 సంవత్సరాలు గడిచాయి. అయితే 
ఇంతవరకూ ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ మహాసభలను నిర్వహించడానికి చారవ 
చూపలేదు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ ప్రజాజీవితాన్ని ఎలా 
మెరుగుపరచాలీ, తెలుగు వారి వైభవాన్ని ఎలా పరిరక్షించాలీ అనే దృష్టితో పనులు 
చేపడుతోంది. తెలుగువారి నిర్వహణ సామర్భాన్ని ఇటీవల జరిగిన జీవ వైవిధ్య సదస్సులో 
కూడ ప్రభుత్వం నిరూపించింది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ తెలుగు మహాసభలను 
నిర్వహించడానికి సమాయత్తమైంది. 


ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రాజకీయ, సామాజిక, సాంస్కృతిక 
పరిణామాలు సంభవించాయి. వీటి నేపథ్యంలో బహుభాషా దేశమైన మన భారత 
దేశంలో తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, కళలు మొదలైన విషయాల్లో 
జరిగిన కృషి గురించి, జరగవలసిన కృషి గురించి మనం చర్చించవలసింది ఎంతో 
ఉంది. ప్రపంచీకరణ నేపథ్యంలో మన తెలుగు భాష ఉనికిని కోల్పోకుండా 
పరిరక్షించేందుకు, తెలుగు బెన్నత్యాన్ని నలుదిశలా చాటేందుకు రాష్ట ప్రభుత్వం కృత 
నిశ్చయంతో ఉంది. నిత్యం ప్రజల హితం కోరి, ప్రజల అభీష్టాలను నెరవేర్చేందుకు, 
తెలుగు జాతి దేశ విదేశాల్లో తలెత్తుకు తిరిగేలా చేసేందుకు అవిరళ కృషి చేస్తున్న మా 
(ప్రభుత్వం, తెలుగు తేజం కాంతులు వెదజల్లేలా ఈ మహోజ్వలమైన సభల నిర్వహణకు 
పూనుకొంది. ఈ సభలలో సదస్సులు, తెలుగు వారి కళా ప్రదర్శనలు, చేతివృత్తుల 
ప్రదర్శనలు, లలితా కళా వైభవాన్ని చాటే కార్యక్రమాలు, రాష్ట్రేతర, విదేశాంధ్రుల 
సమావేశాలు, మొదలైన ఎన్నో అంశాలతో పాటు పుస్తక ప్రచురణ కూడ పెద్ద ఎత్తున 
చేపడుతున్నాం. అందులో భాగంగానే ఈ లఘు[గ్రంథాల ప్రచురణ జరుగుతుంది. 


ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ మహాసభల సందర్భంగా ప్రచురించే 
లఘు గ్రంథాలు పాఠకుల ఆదరణ పొందగలవని ఆశిస్తున్నాం. 


ర్‌ 
కఫ్రీళు "రిల్నీ 
(ఎన్‌. కిరణ్‌ కుమార్‌ రెడ్డి) 
ముఖ్యమంత్రి 


ఏంంగ 10. 501. 50 [౧100౧ 


౪ ₹454ూగా ౮0445, 256.40).484 సం 0 


1410151681 10 ₹00గ5గొ & 0౮3/8, 40060106 & 1066గా6. (| (1 1466/2086-500 022. 
తీ/00165 & *00( 58౧4068 & 50013, ॥ 066. అణ: 0దపళటల పతం 
60౪6౧గాఆ5( 01 &గ60/2 ౧86650 జం: 040-23450699 








ప్రస్తావన 


తెలుగువారు తెలుగు నేలపై 37 ఏళ్ళ విరామం తర్వాత చేసుకుంటున్న పండుగ 
ప్రపంచ తెలుగు మహాసభలు. మన సంస్కృతిని నలుదిశలా వ్యాపింప జేస్తున్న తెలుగు 
వారందరూ ఒక్కచోట చేరి, తెలుగు దనాన్ని పంచు కునేందుకు, తెలుగు పరిమళాలు 
వెదజల్లేందుకు ఉద్దేశించిన సన్నివేశం ప్రపంచ తెలుగు మహాసభలు. తెలుగు వారి 
సంస్కృతి బహుముఖీనమైంది. అందులో భాష సాహిత్యం, చరిత్ర, లలితకళలు, 
జానపద, గిరిజన విజ్ఞానం వంటి ఎన్నో అంశాలున్నాయి. వీటన్నిటి గురించి 
విశ్లేషించుకుని, వాటిని పరిరక్షించడం, పోషించడం, పరివ్యాప్తి చేయడం ప్రభుత్వం 
తన విద్యుక్త ధర్మంగా భావిస్తున్నది. 

ఈ బృహత్తరమైన బాధ్యతని నెరవేర్చే సంకల్పంలో భాగంగానే “ప్రపంచ తెలుగు 
మహాసభల” నిర్వహణకు ఫ్రభుత్వం నడుము కట్టింది. అతి తక్కువ వ్యవధిలో అత్యంత 
సమున్నత స్థాయిలో తలపెట్టిన ఈ మహాసభలకు దేశ విదేశాల నుంచి తెలుగువారు 
స్వాగతం పలుకుతున్నారు. అత్యధిక సంఖ్యలో ఈ సభల్లో పాల్గొంటున్నారు. 

తెలుగు వారందరూ ఒక్కచోట సమకూడి, తమ గురించి చర్చించుకుని, 
భవిష్యత్తుకు బాటలు వేసుకునే క్రమంలో మన గురించి మనం మరోసారి 
తెలుసుకునేందుకు, వివిధ రంగాల్లో మనం సాధించిన దాన్ని పునశ్చరణ చేసేందుకు 
ఈ సభల సందర్భంగా సదస్సులు, లఘుగ్రంథాల ప్రచురణ, ప్రత్యేక సంచికల ముద్రణ, 


వివిధ అంశాల్లో ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం 
జరుగుతున్నది. 


తెలుగువారిది ఘనమైన చరిత్ర, అత్యున్నత సంస్కృతి. అయితే కాలంతో పాటు 
అభివృద్ధి పథంలో నడుస్తున్న తెలుగువారు ఎప్పటి కప్పుడు తమ సంస్కృతిలోకి కొత్త 
నీరును ఆహ్వానించడం సహజం. ఈ “పాతకొత్తల మేలు కలయికే” ఒక జాతిని 
నిత్యచైతన్యంతో నింపుతుంది. ఈ విధంగా కొత్త దనాన్ని ఆహ్వానిస్తూనే, మన గతవైభవాన్ని 
విస్మరించకుండా కాపాడుకోవలసిన బాధ్యత మన మీద ఉంది. ఇవన్నీ ఈ ప్రపంచ 
తెలుగు మహాసభల్లో చర్చకు రానున్నాయి. అందరం కలిసి, తెలుగుదనాన్ని 
పరిరక్షంచుకునే ప్రయత్నం చేయవలసిన తరుణం ఆసన్నమైంది. 


వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని తెలుగువారి భాష, సాహిత్యం, సంస్కృతి, 
పౌరజీవనం తదితర అంశాలపై లఘుగ్రంథాలను నిష్షాతుల చేత రచింపజేసి ప్రచురించే 
గురుతర బాధ్యతను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం, తెలుగు అకాడమీ, 
రాష్ట సాంస్కృతిక శాఖ నిర్వర్తిస్తున్నాయి. తెలుగు ప్రజలు కలకాలం ఉపయోగించుకునే 
విధంగా ఈ పుస్తక ప్రచురణ జరుగుతోంది. వీటిని పాఠకులు, తెలుగు భాషాభిమానులు, 
పండితులు ఆదరిస్తారని విశ్వ సిస్తున్నాను. 


ఫచాచతతతోే్‌. 
(వట్టి వసంతకుమార్‌) 


పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 


౨0111 5%5859%4%401[.0 "81.06౮ ౮౫9510 





ఆచార్య ఎల్లూరి శివారెడ్డి లలిత కళాక్షేత్రం, 
ఉపాధ్యక్షులు పబ్లిక్‌ గార్దెన్స్‌, 
నివేదన హైదరాబాద్‌-500 004. 


ఇన్నేళ్ళ తరువాత ప్రపంచ తెలుగు మహాసభలు జరగడం తెలుగు భాషా 
సాహిత్యాభిమానులకు, సంస్కృత ప్రియులకు, వివిధ రంగాలలో నిష్ణాతులైన మేధావులకు 
ఆనంద ప్రదమైన అంశం. 1975లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల ఉత్తేజం 
తోనే 1985లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ఆవిర్భవించింది. తెలుగు 
విశ్వ విద్యాలయం ఈ రాష్ట్రంలోను, భారత దేశంలోను, విదేశాలలోను ఎన్నో సభలు, 
సమావేశాలు నిర్వహించింది. భాషా సాహిత్య సంస్కృతుల్ని దృష్టిలో ఉంచుకొని అనేక 
(గ్రంథాలను వెలువరించింది. తెలుగు విశ్వ విద్యాలయం అప్పటి సాహిత్య అకాడమీ 
నిర్వహించిన పాత్రను చాలా వరకు బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నది. విస్తరణ సేవా 
విభాగాన్ని అకాడమీల విభాగంగా మార్చి దానికి సంబంధించిన కార్యక్రమాలను 
చేపడుతున్నది. నిధుల కొరత వల్ల కొన్ని కార్యక్రమాలను అనుకున్న స్థాయిలో 
చేయలేకపోతున్నాం. | 

ఈ నాలుగవ ప్రపంచ మహాసభల సందర్భంగా తెలుగు విశ్వ విద్యాలయం తన 
వంతు బాధ్యతను స్వీకరించింది. భారత దేశంలో పదిచోట్ల సన్నాహక సభలు ఇప్పటికే 
అధిక భాగం నిర్వహించింది. 1975లో మహాసభల సందర్భంగా ప్రచురించిన 30 
లఘు (గ్రంథాల్ని పునర్ముద్రిస్తున్నది. మరొక 50 గ్రంథాలను ప్రత్యేకమైన అంశాలమీద 
రాయించి ఈ మహాసభల సందర్భంగా విడుదల చేస్తున్నది. ఆయా రంగాలలో నిష్టాత్ములైన 
వారిచేత ప్రామాణిక గ్రంథాలను రాయించాలన్నది మా విశ్వ విద్యాలయం ఆశయం. 
నిజంగా ఇంత స్వల్బ సమయంలో [గ్రంథ రచన చేసి సహకరించిన రచయితలకు మా 
ధన్యవాదాలు. ఈ [గ్రంథాల ప్రచురణకు ఆర్థిక సహకారం అందించిన ప్రభుత్వానికి 
ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గౌరవనీయులు మాన్యశ్రీ నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్ది గారికి, 
సాంస్కృతిక శాఖామాత్యులు, మాన్యశ్రీ వట్టి వసంతకుమార్‌ గారికి, సంబంధిత 
ప్రభుత్వాధికారులకు మా విశ్వవిద్యాలయం పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ 
పరంపరలో 1975 నాటి మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు సందర్భంగా ముద్రించిన 
శ్రీ పి. శ్రీరామమూర్తిగారి సాహిత్య వికాసం “తెలుగువారి సంస్కృత భాషా సేవి అనే 
గ్రంథాన్ని పునఃముద్రిస్తున్నాం. గ్రంథముద్రణ కార్యక్రమంలో చేదోడు వాదోడుగా ఉన్న 
విశ్వవిద్యాలయ రిజిష్ట్రార్‌ ఆచార్య కె. ఆశీర్వాదం గారికి, ఆచార్య సి.మృణాళిని గారికి, 
ఆచార్య డి. మునిరత్నం నాయుడు గారికి అభినందనలు. 


(ఎల్లూరి శివారెడ్డి) 


ముందు మాట 


ఎన్నో ఏళ్లుగా అనుకొంటున్న ప్రపంచ తెలుగు మహాసభలు ఆంధ్ర మహాజనుల 
ఆదర సహకారములతో విజయవంతముగ గత ఏప్రిల్‌ 12 ( ఉగాది ) మొదలుగ 
జరిగినవి. ప్రపంచంలోని తెలుగువారి ప్రతినిధులందరిని ఒకచోట సమీకరించవలెనని 
పెద్దలందరూ కన్నకలలు ఫలించిన శుభ సమయమది. గత ఉగాది, రెండువేల 
అయిదువందల సంవత్సరాల తెలుగుజాతి చరిత్రలో, మరపురాని మధుర ఘట్టము 
కాగలదు. 


క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దికి చెందిన శాతవాహన రాజుల కాలం 
నుండి తెలుగు ప్రజలకు ఒక విశిష్టమైన చరిత్ర ఉన్నది. భారత దేశంలో తెలుగు 
మాట్లాడు ప్రజలు దాదాపు ఐదు కోట్లకు పైగా ఉన్నారు. హిందీమాట్లాడే వారి 
తరువాతి స్థానం తెలుగువారిదే. బౌద్ధపూర్వయుగం నుంచి ఇటీవల బ్రిటిష్‌ సామ్రాజ్య 
పరిపాలనా యుగం వరకూ తెలుగువారు పెద్దఎత్తున ప్రపంచం నలుమూలలకూ 
వలసవెళ్ళడం జరిగింది. అట్లా వెళ్ళిన తెలుగువారు తమ భాషా సంస్కృతి 
సంప్రదాయాలను ఆయా జాతీయ జీవనవిధానాలలో మేళవించి, వాటిని సుసంపన్నము 
చేస్తున్నారు. 


ప్రపంచ తెలుగు మహాసభల ప్రధాన లక్ష్యం తెలుగు ప్రజల, తెలుగు 
అభిమానుల ప్రతినిధులను ఒక వేదికమీద సమావేశపర్చడం. జాతీయ, అంతర్జాతీయ 
సాంస్కృతిక రంగాలలో తెలుగువారు చేయవలసిన కృషిని గూర్చి చర్చించి, నిర్ణయించు 
కోవడానికి, తద్వారా వివిధ చైతన్య ్రవంతులను ఏకోన్ముఖంచేసి మన సాంస్కృతిక 
సంబంధాలను దృఢతరం చేసుకోవడానికి ఈ మహాసభలు దోహదకారులు అయినవి. 
అంతేకాక ఈ మహాసభలు అర్ధమైన భావ సమైక్యతకు ప్రాతిపదికలై తెలుగు జాతి 
సమైక్యమగుటకు తోద్చడినవని విశ్వసిస్తున్నాను. 


1975 ఏప్రిల్‌ 12వ తేదిన, తెలుగు ఉగాది రోజున, ప్రారంభమై ఒక 
వారం రోజులు జరిగిన ఈ మహాసభలలో వివిధ దేశాలనుంచీ, వివిధ రాష్ట్రాలనుంచి, 


యునెస్కో వంటి అంతర్జాతీయ సంస్థల నుంచీ విచ్చేసిన (ప్రముఖులు ప్రతినిధులుగానో 
పరిశీలకులుగానో పాల్గొనినారు. ఆ మహాసభల సమయంలో చర్చాగోష్టులు, 
ప్రదర్శనలు, ప్రచురణలు మొదలైన కార్యక్రమాలు జరిగినవి. దేశ విదేశాలలోని 
తెలుగువారి సంస్కృతి, తెలుగు భాషా సాహిత్యాల, కళల అభివృద్ధి, వైజ్ఞానిక సాంకేతిక 
ప్రగతి మొదలైన విషయలపై చర్చాగోష్టులు జరిగినవి, తెలుగువారి సాంస్కృతిక 
వైభవాన్ని వివిధ కోణాలనుంచి ప్రస్పుటం చేసే ఒక ప్రదర్శన ఏర్పాటు అయినది. 
తెలుగువారి సమగ్ర స్వరూపాన్ని సందర్శించడానికి వీలైన సంగ్రహాలయాన్నిి 
(మ్యూజియంను) స్థాపించడానికి ఈ ప్రదర్శన బీజభూతమయినది. తెలుగు వారి 
సంన్కృతిని నిరూపించే సాంస్కృతిక కార్యక్రమాలు వారం రోజులపాటు 
నగినవి.తెలుగుప్రజల సంస్కృతి సంప్రదాయాలను విశదం చేసే ప్రత్యేక సంచికలు 
తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఉర్దు భాషలలో విడుదల అయినని, ఈ కార్యక్రమాలలో 
భాగమే ఈ [గ్రంథ ప్రచురణ. 


తెలుగు ప్రజలు భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, కళలు మొదలైన 
వివిధ రంగాలలో సాధించిన ఘన విజయాలను విశదం చేసే గ్రంథాలు అనేకం ఈ 
మహాసభల సమయంలో విడుదల అయినవి. ఈ (గ్రంథాలను రచించి, సకాలంలో 
మాకు అందించిన రచయితలందరకూ నా కృతజ్ఞతలు. ఈ గ్రంథాలను ప్రచురించే 
భారం వహించడానికి ముందుకు వచ్చిన అకాడమీ అధినేతలను అభినందిస్తున్నాను. 
తెలుగువారి విశిష్టతలను విశదంచేసే ఈ (గ్రంథాలు సహృదయలందరి ఆదరణ 
పొందగలవని విశ్వసిస్తున్నాను, అయితే, ఇంత మాత్రం చేతనే ప్రపంచ తెలుగు 
మహాసభల ఆశయాలు సఫలం కాగలవని నేను అనుకోవడం లేదు. చేయవలసినది 
ఇంకా ఎంతోఉంది. ఈ మహాసభల సందర్భంగా నెలకొల్పబడిన “అంతర్జాతీయ 
తెలుగు విజ్ఞాన సంస్థ మహాసభల ఆశయ సాధనకు పూనుకొనడమే కాక జాతీయ, 
అంతర్జాతీయ సాంస్కృతిక సంబంధాలను దృథతరం చేయగలదని నమ్ముతున్నాను. 

జలగం వెంగళరావు 
అధ్యక్షులు 
ప్రపంచ తెలుగు మహాసభలు 


పరిచయము 


సహస్రాబ్దాలుగా ప్రవర్ధమానమగుచున్న తెలుగు సంస్కృతిని తెలుగు దేశపు 
నలుచెరగుల పరిచితము చేయు సంకల్పముతో 1975వ సంవత్సరమును తెలుగు 
సాంస్కృతిక సంవత్సరముగ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వము ప్రకటించినది. అందుకు 
అనుగుణమైన కార్యక్రమాలను నిర్వహింపజేయుటయేగాక, ప్రపంచములోని వివిధ 
దేశలలో నివసించుచున్న తెలుగువారి సాంస్కృతిక ప్రతినిధులందరును ఒకచోట 
సమావేశమగు వసతిని కల్పించుటకై 1975, ఏప్రిల్‌ 12 ( తెలుగు ఉగాది ) 
మొదలుగ ప్రపంచ తెలుగు మహాసభ హైదరాబాదున జరుగు నటుల ప్రభుత్వము 
నిర్ణయించినది. అందుకు ఒక ఆహ్వాన సంఘము ఏర్పాటయినది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ 
ముఖ్యమంత్రి మాన్యశ్రీ జలగం వెంగళరావుగారు ఆ సంఘమునకు అధ్యక్షులు; 
విద్యాశాఖామంత్రి మాన్యశ్రీ మండలి వెంకట కృష్ణారావుగారు దాని కార్య 
నిర్వాహకాధ్యక్షులు; ఆర్థిక మంత్రి మాన్యశ్రీ పిడతల రంగారెడ్డిగారు ఆర్థిక, సంస్టా 
కార్యక్రమాల సమన్వయ సంఘాల అధ్యక్షులు, 


ఆ సంఘము, ప్రపంచ తెలుగు మహాసభల సందర్భమున వచ్చువారికి 
తెలుగు జాతి సాంస్కృతిక వైభవమును తెలియజేయుటకు అనువుగ ఆంధ్ర భాషా 
సాహిత్య, కళా చరిత్రాదికములను గురించి ఉత్తమములు, ప్రామాణికములునగు 
కొన్ని లఘు గ్రంథములను ప్రకటించవలెనని సంకల్పించి, ఆ కార్యనిర్వహణకై 44 
మంది సభ్యులు కల ఒక విద్వత్‌ సంఘమును, శ్రీ నూకల నరోత్తమ రెడ్డిగారి 
అధ్యక్షతన నియమించినది. ఆ విద్వత్‌ సంఘము ఆ లఘు [గ్రంథముల వస్తువుల 
నిర్దేశించి వాని రచనకై ఆయా రంగములందు పేరుగనిన ప్రముఖులను రచయితలుగ 
యెన్ను కొనినది. ఈ విధముగ సిద్ధమైన గ్రంథములలో భాషా, సాహిత్య, చారిత్రక 
విషయములకు సంబంధించిన వానిని ప్రకటించు బాధ్యతను ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య 
అకాడమీ వహింప వలసినదిగ ప్రపంచ తెలుగుమహాసభా కార్వనిర్వాహకాధ్యక్షులు 
మాన్యశ్రీ మండలి వెంకటకృష్ణారావుగారు అకాడమీని కోరిరి. మహాసభా సఫలతకొరకై 


కృషి చేయు సంకల్పముతో ఈ బాధ్యతను వహించుటకు ఆకాడమీ సంతోషముతో 
అంగికరించినది. 


ఆ విధముగా ప్రకటింపబడిన గ్రంథశ్రేణిలో ఈ “తెలుగువారి నంన్కుత 
భాషాసేవిఆను గ్రంథమును రచించిన దాక్టర్‌ పాటిబందడ మాధవ శర్మగారు ఆంధ్ర 
పాఠక లోకమునకు సుపరిచితులు, వారికి మేము కృతజ్ఞతా బద్భులము. నిర్దుష్టముగ, 
చక్కగ ముద్రించిన బి. వి. ఆర్‌. బాల్‌రెడ్డి కంపెని వారికి మా కృతజ్ఞత. 


హైదరాబాదు దేవులపల్లి రామానుజరావు 
తేది 30 - 10 -75 కార్యదర్శి 
అంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి 


01201. ౧2౮6 


తెలుగు వారి సంస్కృత భాషాసేవ 
పూర్వ యుగము 
- పి.శ్రీరామమూర్తి 

సంస్కృత భాషా వాజ్మయ స్రవంతి భారతదేశము అన్ని ప్రాంతాలలోను 
ప్రవహించి సుసమృద్ధమైనది. అన్ని ప్రాంతాలవారు ఈ వాబ్మయాన్ని పరిపోషించినారు. 
ముఖ్యంగా కాళ్ళీరము, ఆంధ్రదేశము, కేరళ దేశము, కాశీ, కాంచీ వంటి మహానగరములు 
సంస్కృత సాహిత్యానికి ఆలవాలములైనవి, తెలుగువారు ఈ భాషా సాహిత్యానికి చిరకాలము 
నుండి చేసిన విశిష్ట సేవను ఆకళించుకోడానికి ప్రయత్నము చేయుదము. 

సంస్కృతభాష ఆర్యసంస్కృతి ఆంధ్రదేశములో సూత్రకాలము నాటీకే స్థిరపడినవి. 
ఆపస్తంబ కల్ప సూత్రములు ఆంధ్రదేశముననే రూపొందినవని పండితుల అభిప్రాయము. 
కథా సరిత్సాగరములో వర్ణింపబడిన గుణాఢ్యుడు, శర్వవర్మ అనే సంస్కృత పండితులు 
శాతవాహనుల ఆస్థానాన్ని అలంకరించి యుండిరి. శాతవాహనుల రాణులు సంస్కృత 
విదుషీమణులనియు రాజులు కూడ సంస్కృత భాష నభ్యసించుటకై విశేష ప్రయత్నము 
చేసిరనియు మనకు తెలియుచున్నది. శర్వవర్మ వ్రాసిన కాతంత్ర వ్యాకరణము సంస్కృత 
భాషను సులభతరముగ బోధించుటకు విశేష సాధనముగా రూపొందినది. ఈ వ్యాకరణము 
చాల మహత్ష్వము కలదని ఎందరో పండితులు చెప్పెదరు. గుణాధ్యుడు కూడా గొప్ప 
సంస్కృత పందితుడే యనియు తన ప్రతిజ్ఞానుసారము పైశాచీ ప్రాక్సృతములో బృహత్మధను 
వ్రాసెననియు ఈ కథవలననే మనకు తెలియుచున్నది. ఈ బృహత్మథ స్వయముగాను 
సంస్థృతానువాదముల ద్వారాను సంస్కృత సాహిత్యాన్ని ప్రభావిత మొనర్చినది. ఆ కాలమున 
రాజభాష ప్రాకృతమైనప్పటికి సంస్కృతాభ్యాసము విరివిగ జరిగినట్లు అనేక 
ప్రమాణములవలన మనకు తెలియును. హాలుని సప్తశతిలోని అనేక గాథలు, ఆనాటి 
ప్రాకృత శాసనములు, ఆంధ్ర దేశమున వేద శాస్త్రముల ప్రచారాన్ని సుస్పష్టంగా 
నిరూపించుచున్నవి. హాలుని ఈ గాథలు సంస్కృతమున వెలసిన అలంకార గ్రంధములలో 
ఉత్తమ కావ్యములకు లక్ష్యములుగా నుదాహరింపబడియుండుట ఎల్లరకు తెలిసిన విషయమే. 


క్షే 


తెలుగు దేశములో బౌద్ధమతము అతి ప్రాచీన కాలములోనే నెలకొనినది. 
నాగార్జునుడు శ్రీ పర్వత ప్రాంతములో నివసించి తన సుప్రసిద్ధమైన బౌద్ధ తత్వ గ్రంథాలను 
రచించినట్లు అనేకములైన ఆధారముల మూలమున తెలియుచున్నది. ఇతడు శాతవాహన 
రాజునకు వ్రాసిన సుహ్బల్లేఖయు నేడు దొరికినది. కాని ఇతని సంస్కృత గ్రంథము 
లనేకములు నేడు చైనా, టిబెట్టు భాషలలోని అనువాదముల మూలముననే 
తెలియవచ్చుచున్నవి. ఇవి యన్నియు పది పదునైదు శతాబ్బములకు పూర్వము సంస్కృత 
మాతృకలనుండి ఆయా భాషలలోనికి అనువదింపబడినట్లు చెప్పుచున్నారు. 

ఆంధ్ర దేశములో లభ్యమైన మొట్టమొదటి సంస్కృత శాసనములు ఇక్ష్వాకుల 
కాలము నాటివి. ఇవి సంస్కృత గద్య పద్యమయములై ఉత్తమ కావ్యశైలిలో నున్నవి. 
ఆనాటి కొన్ని సంస్కృత శాసనములలో ధర్మకథికులను వారి ద్వారా సంస్కృత భాషలో 
బౌద్ధమత ప్రచారము జరుగుచుండినటుల చెప్పియున్నది. దీనిని బట్టి ఆ కాలమున 
సంస్కృత ప్రాకృత సారస్వతములు బౌద్ధ వైదిక ధర్మములును తోడోడ వర్ధిల్లినవని 
చెప్పదగియున్నది. మరికొన్ని శాసనములలో పేర్కొనబడిన బ్రాహ్మణులు బుగ్యజుస్సామ 
వేద పండితులును ఆపస్తంబాది సూత్రవేత్తలునై యుండిరి. 

విష్ణుకుండిన రాజులు అనేక యాగములు చేసినట్లు వారి శాసనములవలన 
తెలియవచ్చుచున్నది. వీరి సంస్కృత శాసనములు గంభీరమగు భాషలో చక్కని 
ఉగ్రేక్షలతో నిండియున్నవి. వైదిక మతము, సంస్కృత సాహిత్యము వీరి కాలములో 
బాగుగా వర్ధిల్లినవని చెప్పవచ్చును. నాల్గవ మాధవవర్శ్మకు జనాశ్రయుడను నామాంతరము 
కలదు. “జానాశయీ ఛందోవిచితి యను ఛందశ్శాస్త (గ్రంథము ఈయనదేయని 
ప్రతీతి. ఈ లక్షణ గ్రంథమునకు గుణస్వామియను పండితుడు వ్రాసిన వృత్తియు 
లభ్యమగుచున్నది. ఈ గ్రంథము ఛందోవృత్తజాతుల స్వరూపజ్ఞానమును పొందగోరువారికి 
మిక్కిలి యుపయోగకరముగ నున్నది. గణ ప్రస్తారము, వాని పేర్లు ఇందు నూతనములు. 
ప్రాకృత సాహిత్యమున ప్రసిద్ధములైన అనేక వృత్తములు సంస్కృతమున _ ఆనాడు 
ప్రచారములో నున్నట్లు ఈ గ్రంథము వలన తెలియవచ్చుచున్నది. ఛందోవిపరిణామము 
తెలిసికొనుటకు ఈ [గ్రంథము చాల ఆవశ్యకము. ఇందుదాహరించిన లక్ష్య శ్లోకములు 
కాళిదాసు, కుమారదాసు, భారవి, సుందర పాండ్యుడు, వికటనితంబ మున్నగు సంసృృతకవుల 

౭ై 


రచనములై యున్నవి. ఎన్నియో లక్ష్య శ్లోకముల కరృత్వము తెలియదు. దీనివలన 
ఆనాటి సంస్కృత రచనలోని వైవిధ్యము తేటతెల్లమగుచున్నది. 

ఈ కాలముననే దక్షిణదేశమున ఘటికాస్థానములనెడి విద్యాకేంద్రములు 
నెలకొన్నవి. ఇందనేక పండితులు ఆచార్యులుగ నియుక్తులై యుందెడివారు. పల్లవుల 
కాలమునాటి కాంచీ ఘటికాస్థానముననున్న వివిధ వేదశాస్త్ర పండితులలో అధికభాగము 
తెలుగుదేశమువారే. ఇదే విధముగా నాటి బౌద్ధ విహారములును మహాయాన మత 
వ్యాప్తికే కాక సంస్కృత విద్యావ్యాప్తికిని తోద్బ్చడినవి. చాళుక్యుల శాసనములును పెక్కు 
వేదశాస్త్ర పండితులను పేర్కొనుచున్నవి. చాళుక్యరాజులు కూడ గొప్ప విద్వాంసులు, 
రాజనీతిజ్ఞులు, ధర్మశాస్త్రవేత్తలునై యుండిరి. వారు సాహిత్యమును లలితకళలను కూడ 
పోషించిరి. మహాకవి భారవియు నతని మిత్రుడు దామోదరుడును వేంగీదేశప్రభువగు 
కుబ్దవిష్ణువర్ధనుని యొద్ద నుండిరని “అవంతి సుందరీకథ” వర్ణించుచున్నది. ఉగ్రా 
చార్యుడను నొక జైనవైద్యుడు క్రీ;శ1800 ప్రాంతమున వేంగిదేశపు రాజగు విష్ణువర్థనుని 
యాన్ధానమున నుండినటుల తెలియవచ్చుచున్నది. ఇతడు వేంగీ దేశములోని రామగిరి 
ప్రాంతమున కనక దీపిక, కల్యాణకారకము, జగత్సుందరి, భిషక్షకాశము, రాజవినోదము 
అను నైదు వైద్యశాస్త్ర గ్రంథములను రచించెను. చాళుక్యుల శాసనములలో శర్వవర్మ 
యను వేదవేదాంగపారగుడును, క్రమవేత్తయగు కొమ్మన పండితుడును, సోమశర్మయను 
వేదశాస్త్ర పండితుడును, తైత్తిరీయ శాఖాధ్యేతయగు పద్మభట్టారకుడును పేర్కొనబడి 
యున్నారు. వీరు దేవాలయముల నెన్నింటినో నిర్మించి వాని నిర్వహణమునకై 
అ(గ్రహారములనిచ్చి వానిని గొప్ప విద్యా న్థానములుగను లలితకళా నిలయములుగను 
రూపొందించి యుందిరి. 

తూర్పు చాళుక్యుల శాసనములన్నియు ప్రధానముగ సంస్కృత భాషలోనే 
యున్నవి. వీని యందా శాసనకవుల ప్రతిభావిశేషములు ప్రస్ఫుటముగా 
గోచరించుచున్నవి. కొన్ని శాసనములను చిన్న చంపూ కావ్యములనవచ్చును. శాసన 
కవులు కవివృషభాది బిరుదాంకితులై యుండిరి. ఈ శాసనములలో తెలుగు కన్నడ 
వాజ్బయములలో ప్రసిద్ధములైన రగడ కంద పద్యములు సంస్కృతమున వ్రాయబడినవి. 
ప్రాసయతియును కానవచ్చుచున్నది. ఆదికవియగు నన్నయభట్టు నందంపూడి శాసనమును 

త్రై 


వ్రాసెను. ఈ శాసనములన్నింటిలోను గద్యపద్య రచన విశిష్ట కావ్యగుణములతో కూడి 
మనోహరముగా నున్నది. నన్నయభట్టు చేసిన విష్ణువర్ధనుని వర్ణనము, విద్దయభట్టు 
చేసిన రాజరాజనరేంద్రుని వర్ణనము నిట ఉదాహరింపవచ్చును. 


యస్య స్ఫారభుజాకృపాణ దళితారాతీభకుంభ స్థల - 

ప్రోన్ముక్తామలవృత్తమౌక్తికచయః సంగ్రామ రంగాంతరే. 

ధత్తే వీరరసక్రియాభి నయన ్రస్తావనా లక్షితం 

వీరశ్రీ, రచితాంజలి ప్రవిసరత్పుష్పోవహారశ్రియః ॥ 

యో రూపేణ మనోభవం విశదయా కాన్యా కళానాం నిధిం 

భోగేనాపి పురందరం విపులయా లక్ష్య్వా చ లక్ష్మీ ధరమ్‌ । 

భీమం భీమ పరాక్రమేణ విహసన్ఫాతిస్మ భాస్వద్యశాః 

శ్రీమత్పోమకులైకభూషణమణిః దీనైక చింతామణిః ॥ 

వేములవాడ చాళుక్యులు యశ స్తిలక చంపూకర్తయగు సోమదేవసూరిని 
పోషించిరి. కొండ పడమటి రాజుల ఆన్థానమున కవివల్లభుడను పండితుడు పదమంజరి, 
గణమంజరి యను రెండు పదకోశములను వ్రాసెను. బుద్ధనృపాలుడీతనిని సంపదల 
నొసగి సత్కరించి యుండెను. భల్లటకవి ద్రాక్షారామ భీమేశ్వరుని దయకు పాత్రుడై 
కవిత్వశక్తిని సంపాదించినటుల చెప్పికొని యున్నాడు. ఈయన [గ్రంథములు కవిజనోప 
జీవ్యములు. 


తూర్పుచాళుక్యుల కాలముననే తెలుగున ఆదికావ్యము వెలసినది. నన్నయయు 
తరువాత తిక్కనయు కావ్యారంభమున సంస్కృత శ్లోకములనువ్రాసిరి. ఆంధధ్రశబ్ద 
చింతామణియను సంస్కృృతములోనున్న తెలుగు వ్యాకరణముకూడ నన్నయ కృతమేయని 
కొందరి అభిప్రాయము. నాటి తెలుగు కవులాదరించిన భాషయు సంస్కృతపద భూయిష్టమై 
సంస్కృత కావ్యలక్షములనే అనురించి యుండుట గమనార్ధ్హము. అప్పటి తెలుగు 
పండితులును కవులును సంస్కృత ప్రాకృతములయందు గొప్పపండితులై యుండిరి. 


ఓరుగల్లు కాకతీయులు 


ఆంధ్ర దేశమున కాకతీయుల కాలము సాహిత్యమునకు లలిత కళలకును 
వసంతాగమము కాకతీయ రాజులు జైన వైదిక శైవ మతములను తర్మ వేదాంత 
వ్యాకరణాది శాస్త్రములను, సంగీతము, నాట్యము మున్నగు లలిత కళలను విశేషముగ 
పోషించి యుండిరి. కాకతీయ శాసన కవులానాటి సుప్రసిద్ధ కవి పండితులై యుండిరి. 
రామేశ్వర పండితుని కుమారుడైన అచింతేంద్రదేవుడు హనుమకొండ శాసనకర్త. ఇతడు 
శైవమత వ్యాప్తికై తన జీవిత సర్వస్వమును ధార పోసినాడు. 

యత్ర ద్విజేంద్ర భవనేషు నివార్యమాణా ॥ 

కీరాః పఠంతి పటవో వటుఖిస్సమేతాః 

సర్వాంగ సంగత సమస్త విచార చారు 

చారిత్ర చర్చిత పదక్రమయుక్త వేదాన్‌. 

ఇతర శాసన కవులలో కవి చక్రవర్తులు, బాలభారతులు, అభినవ మయూరులు, 
బంధ కవిత్వ నిపుణులు ఎందరో యుండిరి. నిష్మంఠ్యాది చిత్రకవిత్వ విశారదుడైన 
ఈశ్వర భట్టోపాధ్యాయుడు, యుజుర్వేద పారంగతుడును పాణినీయ వ్యాకరణ 
శాస్త్రవిశారదుడునై యుండెను. అతిక్షిష్టములగు బంధ కవిత్వ రీతుల నభ్యసించి తన 
శాసన రచనము నందును గుంభించి యున్నాడు. 

నృసింహ నామధేయుడగు నొక మహాకవి వరంగల్లు కోటలోని కొన్ని 
శాసనములను వ్రాసెను. ఇతడు బుగ్వేదమునకును ఇతర శాస్త్రములకును వ్యాఖ్యానముల 
వ్రాసితినని చెప్పుకొనినాడు. ఇతని కాకతీయ చరిత్ర మహాకావ్యములోని కొంత భాగ 
మీశాసనముల కానవచ్చుచున్నది. ఒక శ్లోకము ఎనిమిదవ సర్గలోని చివరి భాగముగా 
చెప్పబడినది. హనుమకొందలోని ఒక శాసనములో ఏకశిలా నగరమును వర్ణించు 
అరువది శ్లోకములు కానవచ్చుచున్నవి. అవియు పై నృసింహకవి వ్రాసిన కాకకీయచరిత్ర 
మహాకావ్యము లోనివే యని పండితుల అభిప్రాయము. మరియొక శాసనములో 
తనను రూపకేశుడని వర్ణించుకొని యున్నాడు. మరియునందు మలయవతి యనెడి 


గద్య ప్రబంధ మొకటి ఈయన కృతిగా చెప్పబడినది. 
వ్‌ 


అప్రాప్త సభా స్తంభో£_ ప్య విపన్న హిరణ్యకళశివు రపి 

అవికృతముఖో9_ పి దిశను ప్రగల్భతే రూపకేశ నరసింహః ” 

మలయవతీ నామి గద్య కావ్యే. 

దీనిని బట్టి కాదంబరీ కల్యాణ నాటక కర్తయగు నరసింహకవియు పై 
శాసన కవియు నొకరే కావచ్చు నందురు. 

వరంగల్లు సమీపమున నున్న ఒక గుట్టపైగల శిలాఫలకములలో అరువది 
శార్టూలవిక్రీడితశ్లోకములు చెక్కబడి యున్నవి. శాసనాంతమున “నరసింహర్షే! కృతిః 
అని యున్నది. ఇతడు పై నరసింహకవి కాకపోవచ్చును. ఈ శ్లోకములలో నొక 
సిద్ధదంపతుల ప్రణయగాథ మనోహరముగ వర్ణింపబడినది. విప్రలంభ శృంగారము, 
చంద్రోదయము మున్నగు వాని వర్ణనలు హృదయంగమములుగా నున్నవి. మదనుడు 
ప్రేమికులను ఎట్టి అవస్థలు పెట్టునో ఇటుల వర్ణించినాడు. 

తిష్టత్యుచ్చలతి ప్రయాతి పునరప్యాయాతి సంభాషతే 

తూష్టీంభావముపైతి పశ్యతి భువః సమ్మీలయత్యక్షిణీ, 

ఉద్భామ్యత్యధికం దధాతిచ ధృతిం నిశ్చేష్టతే చేష్టతే 

హా కష్టం మదనేన దారుణతరం కిం కిం న సా కార్యతే ॥ 

అపూర్వములగు ఈ శాసనములలోని శిలాంకితములైన మనోహర గద్య 
పద్య కావ్యముల చూచిన కాకతీయ మహారాజులకు సంస్కృత భాషయందుగల 
ఆదరాతిశయము స్పష్టము కాగలదు. 

పై శాసన కవులేకాక కాకతీయుల కాలములో ఆంధ్ర దేశమున పెక్కురు 
సంస్కృత కవులు పండితులు విలసిల్లి యుండిరి. గణపతిదేవుని సేనానియగు జాయప, 
నృత్త నాట్య సంగీతముల ప్రవీణుడై “నృత్తరత్నావళొ యను అపూర్వ గ్రంథమును విరచించి 
యుండెను. ఇందు మార్గ దేశీ నృత్యములను సలక్ష్యణముగా నిరూపించుచు మానసోల్లాసము, 
అభినవ భారతి మున్నగు ప్రాచీన లక్షణ (గ్రంథములతో నాటి నాట్య సంప్రదాయాలను 
సమన్వయపరచి యుందెను. ఇతడు “గీత రత్నావళి యను సంగీత లక్షణమును కూడా 
వ్రాసినట్లు తెలియుచున్నది. 


రుద్రమదేవి కుమారుడు విరచించిన అమరుకశతక వ్యాఖ్యయొకటి ఇపుడు 
లభ్యముగు చున్నది. ఈ రుద్ర దేవ కుమారుడు కాకతీయ ప్రతాప రుద్రుడే యై యుండును. 
ఇతడు యయాతి చరిత నాటకము మున్నగు గ్రంథములను కూడా వ్రాసెనని ప్రతీతి. 
ఇతని ఆన్థానమున నెందరో సంస్కృత కవి పందితులుండిరి. అప్పయార్యుదను నొక జైన 
పండితుడు జినేంద్ర కల్యాణాభ్యుదయమును వ్రాసెను. కొలని రుద్రదేవుడు ప్రతాపరుద్రుని 
ప్రధానిమైన మనుమ గన్నయ కుమారుడు. ఇతడు గొప్ప వ్యాకరణ పండితుడై వ్యాకరణ 
బ్రహ్మయని విఖ్యాతి గాంచెను. వరరుచి వ్రాసిన శ్లోకరూప వార్తికముల కీయన 
రాజరుద్రీయమను పేర ఒక వ్యాఖ్యానమును వ్రాసెను. పాణినీయ వ్యాకరణ 
ప్రపంచవృత్తియను మరియొక గ్రంథముకూడ ఇతనిదే కావచ్చును. 

రాజమహేంద్ర సోమయాజి కుమారుడగు గుండామాత్యుడు గొప్ప వేదాంతి. 
ఇతడు వేదశాస్త్ర పండితుడై ప్రతాపరుద్రుని ఆస్థానమున బ్రాహ్మణాధికారి పదవి 
నలంకరించియుందెను. అద్వైత వేదాంతమున సుప్రసిద్ధమైన శ్రీహర్నుని ఖందన 
ఖాద్యమునకు ఈయన యొక వ్యాఖ్యానమును వ్రాసెను. విద్ధనాచార్యుడను మరియొక 
ఉద్దండ పండితుడు పూర్వోత్తర తంత్ర సారభూతమైన ప్రమేయ చర్చామృతమను 
శాస్త్రగ్రంథమును వ్రాసినటుల శాసనాధారముల మూలమున తెలియుచున్నది. 

సుప్రసిద్ధమగు ప్రతాపరుద్ర యశోభూషణమును వ్రాసిన విద్యానాథుడు 
ప్రతాపరుద్రుని కాలమునాటి సంస్కృత కవులలో ముఖ్యుడు. కొన్ని కథల మూలమున 
ఇతడీ గ్రంథమును ఓరుగల్లు పతన సందర్భమున వ్రాసెనని చెప్పవచ్చును. తొమ్మిది 
ప్రకరణములలో నీ గ్రంథము దృశ్య శ్రవ్య కావ్య లక్షణములను సమగ్రముగా 
నిరూపించుచున్నది. కొన్ని అలంకారముల యొక్కయు క్షుద్రప్రబంధముల యొక్కయు 
లక్షణములిందలి విశేషములు, ఈ కృతి మల్లినాథాది మహావ్యాఖ్యాతల ఆదరము 
నందినది. ఉదాహరణ శ్లోకములును ప్రతాపరుద్ర కల్యాణ నాటకమును కాకతి 
ప్రతాపరుద్రుని ప్రశంసాపరమైయున్న ఈ [గ్రంథము యశోభూషణమనదగు ఒక 
నూతనమైన అలంకార లక్షణ ప్రక్రియకు నాందియైనది. అర్వాచీన కాలమున దక్షిణ 
దేశమున వచ్చిన పెక్కు అలంకార (గ్రంథము లీప్రక్రియనే అనుసరించినవి. 


గ్ల 


లక్షణకరణమున ప్రసిద్దులగు పూర్వాలంకారికుల ననుసరించుచు తన ప్రతిభతో 
మనోహరములైన లక్ష్యములు నిర్మింపబడినవి. మల్లినాథసూరి కుమారుడగు 
కుమారస్వామి సోమపీథి దీనిపై రత్నాపణమను నొక ప్రౌఢ వ్యాఖ్యానమును వ్రాసెను. 
పదునెనిమిదవ శతాబ్దమున చిలకమర్తి తిరుమలాచార్యుడు ప్రతాపరుద్రీయమునకు 
రత్నశాణ వ్యాఖ్యానమును వ్రాసెను. 

ఈ కాలముననే గొప్ప ప్రతిభా విశేషములు కల అగస్య్యనామధేయుడైన మరియొక 
మహాకవియు విలసిల్లి యుండెను. ఇతడు డెబ్బది నాలుగు కావ్యములను విరచించి 
యుండినటుల గంగాదేవి తన మధురా విజయములో వర్ణించినది, ఇతని వైదుష్యమును 
రాజ చూడామణి దీక్షితులు మున్నగు కవి పండితులెందరో వేనోళ్ళ పొగడి యున్నారు. 
అతని మేనల్లుడును, గంగాదేవికి గురువునైన విశ్వనాథ పండితుడు సౌగంధికాహరణ 
వ్యాయోగ కర్త. కాదంబరీ కల్యాణ కర్తయైన నరసింహుడునూ ఈయన మేనల్లుడే. ఇతని 
బావగారైన గంగాధరుడు మహాభారతమును నాటక రూపమున వ్రాసి యుండెనట. 

ఈ అగస్త్యపండితుడు ప్రతాపరుద్రుని సమకాలికుదే యగుటవలన కొందరు 
పండితు లీతడును విద్యానాథుడునూ ఒకరే యనువాదమును లేవదీసిరి. ఇందుకు 
ప్రోద్చలకముగా ప్రతాపరుద్రీయము కావ్య ప్రకరణములోని “బెన్నత్యం యది వర్డతే . 
జాతో౨. స్మ్యగస్త్యః స్థితత్వత్పార్నే - గుణ రత్న రోహణగిరే శ్రీ వీరరుద్ర ప్రభో !” అను 
శ్లోకమును చూపించుచున్నారు. విద్యానాథుడనునది బిరుదమనియు అగస్తుడనునది 
ఈ కవి నిజనామధేయమనియు వీరి అభిప్రాయము. కాని ప్రతాపరుద్రీయమున 
ఎక్కడను అగస్త్య శబ్దమును కవిపరముగ తీసికొనక పోయినను సమన్వయము కుదురును. 
ఇద్దరి వ్యక్తి లక్షణములును మిక్కిలి భిన్నములు. కావున ఈ వాదము నిరాధారమని 
తేలుచున్నది. 

అగస్త్యుని కృతులు మూడు మాత్రమే ఇపుడు దొరకుచున్నవి. ఇరువది సర్గలు 
కల ఈతని బాల భారత మహాకావ్యము మహాభారత కథను సంగ్రహముగా 
వర్ణించుచున్నది. శ్రీకృష్ణదేవరాయల మహామంత్రి యగు తిమ్మరుసు దీనికి “మనోహర” 
వ్యాఖ్యను వ్రాసియుండుట గొప్పవిశేషము. ఈ మవాకవి రచన సుప్రసిద్ధమగు వైదర్భీరీతిలో 


రి 


నడచినది. ఈ కావ్యము దక్షిణదేశమున బహుళ ప్రచారములో నుండినదనుట కొక 
నిదర్శనము తమిళములోని విల్లి భారతము దీని ననుసరించి యుండుటయేే. 

ఆనీతయా ర్వుడితి తేన తథేతి గత్వా 

పాంచాలరాజ సుతయా స్థితయా సభాన్సే 

బాష్పాంబు శీకరరుచా ధృతరాష్టజానా 

ముత్పాత వారిధరలేఖికయా బభూవే ॥ 

భాగవతము నాధారముగా గైకొని శ్రీకృష్ణచరిత మను నొక చిన్న 
గద్యకావ్యమును కూడ ఇతడు వ్రాసియుండెను. ఇది సరళమును మనోహరమునై 
హృదయంగమములైన వర్ణనములతో బాణుని కవిత్వభాయలు కలిగి యున్నది. అగస్త్యుని 
మూడవకృతి నలకీర్తికౌముది. ఈ కావ్యము యొక్కద్వితీయ, చతుర్ధ సర్గలు మాత్రమే 
లభ్యమగుచున్నవి. శ్రీహర్నుని నైషధీయ చరితమున కన్న నిది యతి సరళమును, 
ప్రసన్న గంభీరమునై సహృదయ శ్లాఘ్యమైనది. వసుచరిత్రములోని సుప్రసిద్ధమై “నానాసూన 
వితాన వాసనల” యనెడి పద్యములోని భావమునకు మూలము నలకీర్తి కౌముదిలోని 
ఈక్రింది శ్లోకమని పండితుల అభిప్రాయము. 

భృంగానవాస్తి ప్రతిపన్న ఖేదా 

కృత్వా వనే గంధవలీ తపో౭_ లమ్‌, 

తన్నాసికా భూదనుభూత గంధా 

స్వపార్వనేత్రీ కృత భృంగ సేవ్యా ॥ 

విశ్వనాథుని సౌగంధికాహరణమును ప్రేక్షణకమను ఒక రూపకప్రక్రియా 
విశేషముగా కవి వర్ణించియున్నాడు. కాని ఇది వ్యాయోగమున కుదాహరణముగా 
సాహిత్య దర్చ్భణమున చెప్పబడినది. ఇందు వీరాద్భుతరసములు బాగుగా వర్ణింపబడినవి. 
ఈ విశ్వనాథుదే గంగాదేవి గురువు. నరసింహుని కాదంబరీ కల్యాణము సుప్రసిద్ధ 
గద్యకావ్యమైన బాణుని కాదంబరికి నాటకీకరణము. ఇందెనిమిది అంకములు కలవ. 
ఇందు కథ చంద్రాపీడుడు కిన్నర మిథునము ననుసరించిన ఘట్టమునుండి ఆరంభమైనది. 
మహాశ్వేతావృత్తాంతము కాదంబరీ కృతమగు ఒక మహాశ్వేతాపుండరీక మనెడి 


0 


అంతర్నాటకముగా ప్రవేశ పెట్టబడినది. వైశంపాయనుడను వలాహకుడును ఈ నాటక 
ప్రేక్షకులుగా వర్ణింపబడినారు. ఎనిమిదవ అంకమున రోహిణి తన ఇంద్రజాల మహిమచే 
ఒక దృశ్యమును చూపించుచు శూద్రక కథను చెప్పును. ఇందభిజ్ఞాన శాకుంతలము 
నందలి” రమ్యాణి వీక్ష్య మధురాంశ్చ నిశమ్య శబ్దాన్‌ . . .” అనెడి శ్లోకము 
అంతర్నాటకాంతమున వలాహక ముఖమున అత్యంత సముచితముగ చెప్పబడినది. 
శాకల్య మల్లుడను పండితకవియు ప్రతాపరుద్రుని ఆన్ధానము నలంకరించి 
యుండెను. ఇతనికిని సుదర్శనమిత్రుడను మరియొక పండితునకును జరిగిన 
వాదవివాదములను ప్రతాపచరితమను గ్రంథము వర్ణించుచున్నది. శాకల్యమల్లు డాతనిని 
ఓడించి ప్రభువు మన్ననలకు పాత్రుడయ్యెను. గురు పరంపరా ప్రభావమను వైష్ణవ 
గ్రంథమున వేదాంత దేశికులు, సింగమనాయని ఆన్ధానమున కరుదెంచిరనియు అచట 
శాకల్యమల్లుడను నొక కవిని కలిసి కొని అతని దుష్టవ్యూహమును నిర్జించెననియు 
వర్ణింపబడియున్నది. ప్రసంగ రత్నావళి యనెడి పద్య సంగ్రహములో శాకల్యమల్ల 
కృతమై హరిహర మహారాజ స్తోత్ర పరమైన యొక శ్లోకము ఉద్ధతమైనది. దీనిని బట్టి 
ఈయన విజయ నగరాధీశుడైన మొదటి హరిహరరాయల ప్రాపున నుండినట్లును 
తెలియుచున్నది. ఇతడు చతుర్భాషా పితామహుడు. శ్రీరామకథా వర్ణన పరమైన ఉ 
దార రాఘవ మహాకావ్యము నితడు రచించెను. అందు తొమ్మిది సర్గలు మాత్రమే 
ఇపుడు దొరకుచున్నవి. కథ శూర్చణఖా వృత్తాంతము వరకు నడచినది. స్వప్నమున 
శ్రీరాముని కటాక్షమునకు పాత్రుడై సాహిత్య విద్యలో నీయన ప్రావీణ్యమును 
సంపాదించెనట. ఈ కావ్యమునకు చండిపందిత కృతమగు ప్రద్యోతనీ వ్యాఖ్యయు, 
రాంపల్లి గోపీనాథ కృతమగు మరియొక వ్యాఖ్యయు కలవు. ఈ మహాకావ్యము భట్టి 
కావ్యమును పోలియున్నది. వ్యాకరణ సూత్రములకు లక్ష్యములను చూపుటకై 
ప్రాధప్రయోగము లనేకము లిందు చొప్పింపబడినవి. అటులనే శబ్దార్థాలంకారములకును 
వివిధ వృత్తములకును ఉదాహరణము లిందు చేర్చబడినవి. ఈ కావ్యము చదువరులకు 
మంచి శాస్త్రజ్ఞానమును కలిగించుననుటలో నెట్టి సందేహమును లేదు. ఈయన రామకథా 
పరముగనే మరియొక మహాకావ్యమును నిరోస్ట్రముగ వ్రాసినట్లు తెలియుచున్నది. 


శే0 


ఇతడు వ్రాసిన అఖ్యాతచంద్రిక సంస్కృతక్రియారూపములను అతి సులభముగ 
పరిచయము చేయుచున్నది. వ్యవహారములో తరచుగా వచ్చు క్రియలన్నింటియొక్క 
రూపములిందు కలవు. వేదములో నుపయుక్తములైన క్రియలు సైత మిందీయబడినవి. 
సుబన్త పదజ్ఞానమునకు అమరసింహాుని నామ లింగానుశాసనమువలె తిజంత పదముల 
జ్ఞానమునకు ఈ అఖ్యాత చంద్రిక అత్యంతము ఉపయోగపడుచున్నది. మల్లినాథుడు, 
కుమారస్వామి, రాఘవ భట్టుమున్నగు సుప్రసిద్ధ వ్యాఖ్యాతలు ఈ [గ్రంథమును 
ప్రామాణికముగా ఉదాహరించియున్నారు. రామచంద్ర పండితుడు దీనిని క్రియాకోశ 
మనుపేర సంగ్రహముగ వ్రాసియున్నారు. కవిసారంగుడను మరియొక పండితుడును 
దీని సంగ్రహమును ప్రయుక్తాఖ్యాత మంజరియను పేర రూపొందించినాడు. అవ్యయ 
సంగ్రహ నిఘంటు వనునది ఈయన వ్రాసిన మూడవ గ్రంథము. ఇందు సంస్కృతము 
నందలి అవ్యయ పదములు ఏకాక్షర ద్వక్షర క్రమమును చెప్పబడినవి. ఇంతగా 
ఉపయోగకరములైన ఈ గ్రంథములు నేడు ఆంధ్రదేశమున అంతగా ప్రచారములో 
లేకుండుట శోచనీయము. 

నాట్యకళా ప్రపూర్ణుడగు వీరభల్లట దేశికుడును ప్రతాపరుద్రుని ఆస్థానమున ఉ 
ండెను. శృంగార శేఖరుని అభినయలక్ష్యణ మను గ్రంథమున ఈతడు తన నాట్యశేఖరములో 
ప్రతిపాదించిన లక్షణములు సంగ్రహముగా చెప్పబడినవి. ఈ [గ్రంథమిపుడు లభ్యమగుట 
లేదు. వల్లభామాత్యుని క్రీడాభిరామమునకు మాతృకయైన (ప్రేమాభిరామమును సంస్కృత 
రూపకము రావిపాటి త్రిపురాంతకుడు వ్రాసియుండెను. ఇతడు క్రిపురాంతకోదాహరణము 
మున్నగు కృతులను కూడ వ్రాసినట్లు చెప్పుదురు. ప్రేమాభిరామము క్రీడాభిరామము 
వలె వీథియనెడి రూపక ప్రబంధమే కావచ్చును. పెదకోమటి వేమ భూపాలుడు తన 
సాహిత్య చింతామణిలో ప్రేమాభిరామములోని కొన్ని శ్లోకములను ఉదాహరించి 
యుండవచ్చునని పండితుల అభిప్రాయం. ఈ (ప్రేమాభిరామము తెలుగులోనికి ద్విపద 
కావ్యరూపమునకు అనువదింపబడినదట. 

సుప్రసిద్ధ వీరశైవమతాచార్యుడైన పాల్కురికి సోమనాథుడును ఇప్పటివాదే. 
ఇతడు సంస్కృతము తెలుగు కన్నడ భాషలలో మహాపండితుడు. సోమనాథ భాష్యము, 


రుద్రభాప్యము ఈయన పాండిత్య పటిమను ప్రకటించుచున్నవి. 
11 


వీరశైవ మతమును శ్రుతి స్పృతి పురాణాగమ ప్రమాణములతో ప్రతిష్టాపించిన 
కీర్తి ఈయనకు దక్కినది. ఇతడు సంస్కృతమున వ్రాసిన లఘుకృతులనేకములు వినూత్న 
ప్రక్రియలలో రూపొందినవి. పంచప్రకార గద్య నమస్మ్కారగద్య, అక్షరాంకగద్య, 
బసవోదాహారణము, వృషభాష్టకము, త్రివిధ లింగాష్టకము నీయన కృతులు. గద్య 
అనునదియు నొక ఛందో విశేషమే. కలిక, ఉత్కలిక మున్నగువానితో గూడి ఒక్కొక్క 
విభక్తితో వ్రాసిన స్తుతి పరములగు కావ్యములు ఉదాహరణ కావ్యములని 
చెప్పబడుచున్నవి. ఇట్టి ప్రక్రియా విశేషములు మొదట కన్నడమునను తెలుగునను 
ప్రచారములోనికి వచ్చినవి. వానిని సంస్కృత వాజ్బ్యయమున ప్రచారములోనికి 
తెచ్చినవాడు పాల్కురికి సోమనాథుడే. తరువాత కాలమున మన దేశములో ఈ 
ప్రక్రియలు సంసృతమునను ఎక్కువగా ఆదరింపబడియుండుట గమనింపదగి యున్నది. 
ప్రతాపరుద్రీయము మొదలుకొని ఆంధ్రదేశమున రచింపబడిన అలంకార లక్షణ 
(గ్రంధములలో ఈ ప్రక్రియా లక్షణములు సోదాహరణముగ నిరూపింప బడుటయు 
విశేషమే. 

కాకతీయుల కాలమున రచింపబడిన ఉత్తమ తెలుగు కావ్యములు సంస్కృత 
మహాకావ్యముల అనువాదములే. రామాయణ మహా భారతములు, మార్మండేయ 
పురాణము, దశకుమార చరిత మున్నగువానిని సుప్రసిద్ధులైన తెలుగు కవులు 
అనువదించి యుండిరి. నన్నెచోడుని కుమారసంభవముపై ఉద్భటవిరచితమైన కుమార 
సంభవము యొక్క ప్రభావము సుస్పష్టముగా కానవచ్చుచున్నది. తిక్కన నిర్వచనోత్తర 
రామాయణము సంస్కృత మహాకావ్యముల రీతి ననుసరించినది. పాల్కురికి 
సోమనాథుడు వేద వేదాంగ పారగుడగుట సుప్రసిద్ధము. తెలుగు భాషలో మహాకవియైన 
తిక్కనను సంస్కృత కవయిత్రియగు గంగాదేవి తన మధురా విజయ మహాకావ్యమున 
కీర్తించుట మిక్కిలి విశేషము. ఈ విధముగ సంస్కృత సాహిత్యము, వేద శాస్త్రములు 
కాకతీయుల కాలమున ఆంధ్ర దేశమున మిక్కిలి మక్కువతో అభ్యసింపబడి యుండుట 
గమనింపదగియున్నది. 


క్షే2 


రెడద్దిరాజులు - వెలమ నాయకులు 

కాకతీయ సామ్రాజ్య పతనానంతరము ఆంధ్ర ప్రభుత్వము మూడు చీలికలైనది. 
కొందవీటిలో రెడ్డి రాజ్యము, రాచకొండలో వెలమనాయకుల ప్రభుత్వము, విజయ 
నగరమున రాయల ఆధిపత్యము నెలకొనినవి. వైదిక మతమును సంస్కృత 
సాహిత్యమును పునరుద్ధరించుటకు వీరు మువ్వురును బద్ధకంకణులైరి. కవులను 
పండితులను పోషించుట, కృతుల నంకితముగ పొందుట రాజులకు, మంత్రులకు 
సామంతులకు విశేష ధ్యేయములైనవి. తత్భలితముగ వేద శాస్త్రములు, సంగీతము, 
సాహిత్యము ఆంధ్ర దేశమున సముజ్వ్వల వికాసము నందినవి. సంస్కృత 
వాజ్బ్యయములోని ఉత్తమ [గ్రంథములన్నియు ఈ కాలమున వ్యాఖ్యానింపబడినవి. 
సాయనుని వేద భాష్యములు, మల్లినాథుని మహాకావ్య వ్యాఖ్యానములు కాటయవేముని 
కాళిదాస నాటక త్రయ వ్యాఖ్యలు ఈ కాలములోనే వెలసినవి. అటులనే అనేక 

సంస్కృత కావ్యములును లక్షణ [గ్రంథములును కోకొల్లలుగ పుట్టినవి. 
కాపయ నాయకుని ప్రోలవరపు శాసనములో ప్రతిగ్రహీతగా పేర్కొనబడిన 
కందాయ పెద్దిభట్టు (శ్రీశైల క్షేత్రమున సత్రయాగ మొనరించి శివ సహస్రనామ 
వ్యాఖ్యను వ్రాసియుండెను. రెడ్డి రాజుల సంస్కృత శాసన కవులుగ బాలసరస్వతి, 
త్రిలోచనాచార్యుడు, ప్రకాశ భారతీయోగి తెలియ వచ్చుచున్నారు. వీరి శాసన 
కావ్యములు ఉత్తమ కవితా గుణములతో విరాజిల్లుచున్నవి. వసంతరాయలని 
పేరుగాంచిన కుమారగిరిరెడ్డి సంగీత నాట్యముల యందు అసమాన పాండిత్యము 
గలవాడై ఉందెను. ఇతనికి కలావంతుడను బిరుదము కూడ కలదు. 
వసంతరాజీయమనెడి నాటక లక్షణ గ్రంథమీయన కృతి. కాటయవేముని 
వ్యాఖ్యాలలో నిది బవహముళముగ నుద్ధృతమైైనది. కాటయవేముడు తన 
వ్యాఖ్యనములన్నింటిని కుమారగిరిరాజీయములను పేర వ్రాసి యుండెను. ఈ లక్షణ 
[గ్రంథము నుండి శ్లోకములను మల్లినాథుడు శిశుపాలవధ వ్యాఖ్యానములోను, నాదెండ్ల 
గోపమంత్రి తన ప్రబోధచంద్రోదయ వ్యాఖ్యానములోను ఉదాహరించిరి. కాని ఈ 
(గగ్రంథమిపుడు లభ్యమగుటలేదు. కుమారగిరిరెడ్ది యానతిపై కాటయవేముడు కాళిదాస 

13 


నాటకత్రయమునకు వ్యాఖ్యానములు వ్రాసి యుండెను. ఈ వ్యాఖ్యానములలో అతడు 
వసంత రాజీయములోని లక్ష్యణములనే అనుసరించియుండెను. ఈయన వ్యాఖ్యానములు 
పండితమాన్యములైనవి. 

పెదకోమటి వేమభూపాలుడు కవి పండిత పోషకుడగుటయే కాక 
స్వయముగను కవియై సర్వజ్ఞ బిరుదాంకితుడై యుండెను. సంగీతమునకు 
సాహిత్యమునకు ఈయన దిట్ట. సాహిత్య చింతామణి నీయన పదమూడు 
పరిచ్చేదములతో వ్రాసెను. ఇది మమ్మటుని కావ్య ప్రకాశమును పోలియున్నది. 
ఇందు సమకాలీన కవుల కృతుల నుండియు ఉదాహరణముల నిచ్చి యున్నాడు. 
వానిలో చెప్పదగినవి నరసింహుని కాదంబరీ కల్యాణము, విశ్వనాథుని సౌగంధికా 
హరణము తనవియేయగు కావ్య భాణ ప్రహనసములు. ఇతడు సంగీత చింతామణియను 
సంగీత లక్షణమును కూడ వ్రాసెను. 

పెదకోమటి వేమభూపాలుడు రెండు గొప్ప వ్యాఖ్యానములను కూడ 
వ్రాసియుండెను. శృంగార దీపికా వ్యాఖ్యానములను కూడ వ్రాసియుందెను. శృంగార 
దీపికా వ్యాఖ్య సుప్రసిద్ధ ముక్తక కావ్యమైన అమరుకముపై వెలసినది. ఇది ప్రాఢమును 
సహృదయ సమ్మతమునై ప్రసిద్ధిగాంచి యున్నది. హాలుని గాథాసప్తశతి నుండి నూరు 
గాథలనెన్నుకొని వానిపై భావదీపికయను మనోహరమైన వ్యాఖ్యానమును కూడ ఇతడు 
వ్రాసెను. ఈయన ఎన్నుకొనిన గాథలు ముఖ్యముగ గోదావరి తీరము, పల్లె సీమలు, 
పండుగలు మున్నగు విషయములను పరామర్శించునవియై ఉదాత్త భావస్ఫోరకములై 
యుండుట గమనింపవలసి యున్నది. ధ్వని సిద్ధాంతము ననుసిరించి గాథలను 
చక్కగ వాఖ్యానించియున్నాడు సుప్రసిద్ధాంధ్ర మహాకవి శ్రీనాథుడు ఈయనికీ 
వ్యాఖ్యారచనమున తోడ్పడి యుండెనని కొందరి అభిప్రాయము. పెద కోమటి 
వేమభూపాలుని యాస్థానములో శ్రీనాథుడు విద్యాధికారిగానుండి యాతని సంస్కృత 
శాసనములను రచించియుందడిను. 

వేమభూపాలుని ఆస్థానము నలంకరించిన సుప్రసిద్ధ సంస్కృత కవులలో 
నగ్రగణ్యుడు వామన భట్టబాణుడు. ఇతడు విద్యారణ్యుని శిష్యుడు. మొదటి దేవరాయల 


క్షత 


యొద్ద దందాధినాథుడైన లక్షీశుడు కూడ ఇతనిని ఆదరించినట్లు తలియవచ్చుచున్నది. 
వ్యాకరణము, మీమాంస, న్యాయ శాస్త్రముల యందు పండితుడై కవీశ్వరాది 
బిరుదాంకితుడై యుండెను. గద్య పద్య రచనా నిపుణుడగుటయే కాక ఈయన 
మొదటి దేవరాయల సంస్కృత శాసనము నొక దానిని కూడ రచించియుండెను. 

వామన భట్టబాణుడు బాణుని హర్షచరితమును పోలిన వేమభూపాల 
చరితమును గద్య ప్రబంధము రచించి గద్యకవి సార్వభౌమ బిరుదమును పొందెను. 
ఇందు బాణుని శైలి యొక్క అనుకరణము సుస్పష్టంగా కన్పించుచున్నది. ఇందలి 
దక్షారామ వర్ణనము భీమఖండములోని శ్రీనాథుని వర్ణనలను పోలి యున్నది. వేమ 
భూపాలుని దిగ్విజయము, వివాహము, పండిత సభ మున్నగునవి అతి మనోహరముగ 
వర్ణింపబడినవి. రఘునాథ చరితము, నలాభ్యుదయము, నీతని మహా కావ్యములు. 
రఘునాథ చరితమున ముప్పది సర్గలు కలవు. ఇందు రామకథ పట్టాభిషేక పర్యంతము 
వర్ణింపబడినది. రఘువంశ ఛాయలిందు ప్రకటముగా నున్నవి. నలాభ్యుదయ 
మహాకావ్యము యొక్క ఎనిమిది నర్ణలు మాత్రమే లభ్యమగుచున్నవి. లక్ష్మీ పదాంకితమైన 
ఈ కావ్యము వీర రసమును, కరుణ రసమును బాగుగా పోషించియున్నది. నలుడు 
పాదప్రక్షాళనము చేయకయే సంధ్యావందన మొనరించిన సమయమున అతనిని 
కలి యావేశించిన దను నైతిహ్యమిందు వర్ణింపబడినది. 

వామన భట్టబాణుడు హంస సందేశ మను ఖండకావ్యమును కూడ వ్రాసెను. 
మేఘసందేశమువోలె నిదియు మందాక్రాంత వృత్తములోనే యున్నది. దక్షాభిధానుడగు 
ఒక యక్షుడు కైలాసమునుండి శాపవశమున ప్రవాసితుడై మలయ పర్వతమున 
నివసించుచూ తన ప్రేయసికి హంసద్వారా సందేశమును పంపుట ఇందలి ఇతివృత్తము. 
దక్షిణ దేశమునందలి నదులు, పర్వతములు, పట్టణములు ఇందు మనోహరముగా 
వర్ణింపబడినవి. కాళహస్తిని వర్ణించుచు దక్షిణ దేశమున ప్రసిద్ధములైన గాధలను 
కూడ నిటుల పరామర్శించినాడు. 

అక్షోరగ్రే తదను భవితా కాళహస్తీ గిరిస్తే 
తస్యోపాన్తే కనక ముఖరీ నామ కల్లోలినీ చ 


క్షే5 


తీరే తస్యాః కలిత వసతేర్మూర్షి శంభోః కిరాతో 
గండూషాంబుస్నపన విధయా ప్రావ గంగాధరత్వమ్‌. 

శృంగార భూషణ భాణము, పార్వతీ పరిణయము కనకలేఖా కల్యాణము, 
బాణాసుర విజయము అనునవి. ఇతని దృశ్యకావ్యములు, శృంగార భూషణ భాణమును 
విరూపాక్ష దేవుని వసంతోత్సవ సందర్భమున విరచించియుందడెను. ఇందు విలాస 
శేఖరుడను నొక విటుని యొక్కయు, అనంగ మంజరి యను నొక విలాసిని యొక్కయు 
ప్రణయ కలాపము వర్ణింపబడినది. బంతులాటలు, జూదములు, కోడిపందెములు, 
వేశ్యా వినోదములు, కుస్తీలు మున్నగు వానిని కన్నులకు కట్టినట్లుగ నిందు కవి 
వర్ణించినాడు. కనకలేఖా కల్యాణమున విజయవర్మయను నొక విద్యాధరునకును 
కనకలేఖకును గల ప్రణయము నీకవి వర్ణించెను. హాస్యాద్భుత రసములిందు 
మనోహరముగా వర్ణింపబడినవి. బాణాసుర విజయమున ఉషానిరుద్ధ (పేమకథ 
వర్ణితమైనది. 

పైన చెప్పిన కావ్యములనేకాక వామన భట్టబాణుడు శబ్ద చంద్రిక, శబ్ద 
రత్నాకరము అను రెండు సంస్కృత పదకోశములను కూడ నిబంధించి యుందెను. 
శబ్ద చంద్రిక నూట ముప్పది శోకములలో నున్న సంక్షిప్త నిఘంటువు. 
శబ్ద రత్నాకరము అమరకోశమువలె మూడు కాండలలో సంస్కృత శబ్దరాశిని విభిన్న 
వృత్తముల ద్వారా చెప్పుచున్నది. ఇందలి కొన్ని సంస్కృత శబ్దముల యర్థములు 
ఆంధ్ర దేశమున మాత్రమే వ్యవహారములో నున్నవి. 

మామిడి సింగన మంత్రి జ్యోతిశ్చ్శాస్తవేత్త. ఈయన సోమ సిద్ధాంతముపై 
గూఢార్థదీపిక యను వ్యాఖ్యానమును వ్రాసెను. ఇతడు శ్రీనాథాది మహాకవులనుకూడ 
ఆదరించి యుండెను. పెదకోమటి వేమభూపాలుని ఆస్థానమున ఆయుర్వేద శాస్త్రజ్ఞులు 
కూడ ఉండిరి. పరహితవంశమునకు చెందిన శ్రీనాథ పండితుడను ఒక వైద్య శిఖామణి 
పరహిత సంహితయను ఒక వైద్య శాస్త్ర గ్రంథమును వ్రాసియుండెను. 

రాజమహేంద్ర వరమును నేలిన రెడ్డి రాజులును సంస్కృత భాషను ఎక్కువగా 
పోషించియుండిరి. శ్రీ వల్లభుడు, సరస్వతీ భట్టు, శతపథి పండితుడు మున్నగు కవి 


16 


పండితులు, వేదవేత్తలు వీరి యాశ్రయమున నుండిరి. కందుకూరు నేలిన శివలింగారెడ్డి 
స్వయముగ సంస్కృత పందితుడై భరత మత పతంగ బిరుదమును వహించి యుండెను. 
ఇతడు (శ్రుతి సూక్తిమాలయను శైవ సిద్ధాంత గ్రంథముపై తత్త్వ ప్రకాళికా వ్యాఖ్యను 
వ్రాసెను. ఈశ్వర భట్టను ఒక పండితు నీతడు పోషించినట్లు తెలియవచ్చుచున్నది. 

ఈ కాలమున వెలువడిన తెలుగు మహా కావ్యములును సంస్కృత 
సాహిత్యమున ప్రసిద్ధిపొందిన నైషధీయచరిత, హరివంశము, నృసింహ పురాణము 
మున్నగువాని అనువాదములే. అవధాన ప్రక్రియ, తెలుగునను, సంస్కృతమునను ఈ 
కాలముననే రూపొందినట్లు చెప్పవచ్చును. సమస్యాపూరణము, విద్వత్మవి సంవాదములు 
రాజసభలలో పరిపాటియైనవి. సంస్కృత పాండిత్యము, కవిత్వము తెలుగుదేశపు 
కవిపండితులకు కనీసపు యోగ్యతలైనవి. 

రాచకొండ రాజ్యమేలిన వెలమనాయకులు సంస్కృత భాషాపోషణమున 
రెడ్డిరాజులతో స్పర్ధవహించి యుండిరి, వేమభూపాలునివలెనే సింగభూపాలుడును సర్వజ్ఞ 
బిరుదాంకితుడై సంగీత నాట్యములందు విశేష ప్రావీణ్యము కలిగి యుండెను. 
సింగభూపాలుని ఆస్థానమునను విశ్వేశ్వరుడు, అప్పయార్యుడు మున్నగు పండితులు 
విలసిల్లియుండిరి. 

పశుపతి పండితుని కుమారుడైన నాగనాథకవి సింగభూపాలుని తండ్రియైన 
అనవోతనాయకుని యాస్థానమున నుండెను. ఇతడనవోత నాయకుని అయినవోలు 
శాసనమును సంస్కృతమున వ్రాయుటయే కాక మదనవిలాస భాణమును కూడా 
వ్రాసెను. ఈ భాణమున రాచకొండలోని కల్యాణ నారాయణుని వసంతోత్సవము 
వర్ణింపబడినది. ఇతడు చమత్కార చంద్రిక వ్రాసిన విశ్వేశ్వరుని శిష్యుడు. అనవోత 
నాయకుడును సంస్కృతమున కవియై అభిరామరాఘవ నాటకమును వ్రాసినట్లు 
సింగభూపాలుని రసార్ణవసుధాకరములో చెప్పబడియున్నది. మాద నాయకుని 
ఉమామహేశ్వర శాసనమును వ్రాసిన మాయిభట్టోపాధ్యాయుడు న్యాయవ్యాకరణ 
మీమాంసా శాస్త్రముల గొప్ప పండితుడై యుండెను. 


క్షే 


వెలమనాయకులలో సుప్రసిద్ధుడు సర్వజ్ఞ సింగభూపాలుడు. రసార్జవ 
సుధాకరము, సంగీత సుధాకరము, కువలయావళి ఈయన కృతులు. రసార్జవవ 
సుధాకరమున నీతడు నాట్యలక్షణమును చక్కగా నిరూపించి యుండెను. మల్లినాథుని 
వ్యాఖ్యలలో నీ గ్రంథము ప్రామాణికముగ నుదాహరింపబడినది. ఈ [గ్రంథము 
యొక్క చివరి భాగమునకు నాటక పరిభాష యను నామాంతరము కలదు. దీనిలో 
నాటక లక్షణమును సంక్షిప్తముగా నున్నది. ఇందుదాహరించిన లక్ష్యశ్లోకములు 
కొన్ని సమకాలీన సంస్కృత సారస్వతమునుండి గ్రహింపబడినవి. వానిలో 
కందర్పసంభవమను తన కృతియు అనవోతుని అభిరామ రాఘవనాటకమును, 
విశ్వేశ్వరుని వీరభద్ర విజ్బృంభణమును కలవు. స్వయముగ నతడు వ్రాసిన ముక్తక 
శ్లోకములు కూడ కొన్ని ఇందు కానవచ్చుచున్నవి. ఇతని సంగీత సుధాకరము శార్జదేవుని 
సంగీత రత్నాకరముపై నొక గొప్ప వ్యాఖ్యానము. ఈ వ్యాఖ్యానమున నితడు తన 
కొలువులో కవిపండితులతోను కళాకోవిదులతోను చర్చించుచు గడించిన అనుభవ 
సారమును చొప్పించి యున్నాడు. ఈతని కువలయావళి నాటికకు రత్నపాంచాలిక 
యనెడి నామాంతరమును కలదు. ఇందలి ఇతివృత్తము కువలయావలళీ శ్రీ కృష్ణుల 
వివాహము. కువలయావళి భూదేవి యవతారమే. ఆమెను నారదుడు రుక్మిణియొద్ద 
న్యాసముగ నుంచును. క్రమముగ శ్రీ కృష్ణునకును కువలయావళికిని ప్రేమ 
యంకురించుటను, పుష్పించి ఫలించుటను రుక్మిణీ సత్యభామల యీర్మ్యనూ కవి 
ఇందు మనోహరముగా వర్ణించి యున్నాడు. 

సింగభూపాలుని యాస్థానమున నుండిన మహాపండితుడు విశ్వేశ్వర 
కవిచంద్రుడు. ఇతడు సింగభూపాలునికి విద్యాగురువు. తన గురువు కాశీశ్వర మిశ్రు 
డనియు అతని కృతి రసమీమాంసయనియు చమత్మార చంద్రికలో చెప్పుకొని యున్నాడు. 
ఇతడు చమత్కార చంద్రికనే కాక వీరభద విజ్బంభణమను డిమమును 
కరుణాకందళము మున్నగు కావ్యములను కూడ వ్రాసియుందెను. 

విశ్వేశ్వర కవిచంద్రుని చమత్కారచంద్రిక చమత్కార ప్రధానముగ 
కావ్యానుశీలనము చేయు ఒక విశిష్టమైన అలంకార ప్రకరణము. ఇందు కావ్యము 


18 


చమత్మారజనక మనియు, చమత్మ్కారమనగా లోకోత్తరాహ్లాదమనియు, రసము, 
అలంకారము, గుణము, రీతి, వృత్తి, శయ్యా, పాకము అను ఏడు అంగములును 
చమత్కార జనకములే యనియు నిరూపింప బడినది. కావ్యములు చమత్మారి, 
చమత్మారితరము, చమత్మారితమములని మూడు విధములు. చమత్కార చంద్రికలో 
కావ్య స్వరూప నిరూపణము చేయుచు నితడీవిధముగ వర్ణించినాడు. 
రమ్యోక్ష్యర్ధ్థతనూజ్ఞలా రసమయ ప్రాణాగుణోల్లాసినీ 
చేతోరంజక రీతివృత్తి కవితాపాకం వయోఖిభ్రతీ 
నానాలంకరణోజ్జ్వలా రసవతీ సర్వత్ర నిర్జోషతాం 
శయ్యామంచతి కామినీవ కవితా కస్యాపి పుణ్యాత్మనః ॥ 
విశ్వేశ్వరుడు నిరూపించిన యీ పద్ధతిని చమత్మార ప్రన్థానమనియు కొందరు 
పండితులు పేర్ళొనియున్నారు. ఇందు గ్రంథాదియందుండు అక్షరముల యొక్కయు 
గణముల యొక్కయు శుభాశుభ ఫలములు చెప్పబడినవి. 
బొమ్మకంటి అప్పయార్యుడను పండితుడు కూడ సింగభూపాలుని 
యాన్థ్ధానమున నుండెను. ఇతడు అమరకోశమునకు వ్యాఖ్యానమును రచించెను. 
అప్పయార్యుని శిష్యుడైన హరిహర పండితుడు అనర్హ రాఘవమునకు తార్మికరక్షా 
సం[గ్రహమునకును వ్యాఖ్యలు వ్రాసియుండెను. అప్పయార్యుని అమర కోశ వ్యాఖ్యలలో 
దక్షిణావర్తనాధుడును ప్రతాపుడను కోశకర్తయు రుద్రుడను వాని యయాతి చరిత 
నాటకమునూ పేర్ళొనబడియున్నవి. 
సింగభూపాలుని యారవ కుమారుడగు మాదనాయకుడు రామాయణము పై 
రాఘవీయమను ఒక వ్యాఖ్యానమును వ్రాసి యుండెను. ఈ విషయము అతని భార్య 
నాగాంబిక వ్రాయించిన నాగవరము శాసనములో నున్నది. ఈ వ్యాఖ్యానమిపుడు 
లభ్యమగుట లేదు. 
గౌరన లక్షణదీపికయను ఒకేపేరుగల రెండు గ్రంథములను వ్రాసెను. వీనికి 
పదార్థదీపికయనియు ప్రబంధదీపికయనియు నామాంతరములు కలవు. రెండింటి 
యందును, గణముల యొక్కయు, అక్షరములయొక్కయు శుభాశుభఫలములు, ఉ 


కేం 


దాహరణాది క్షుద్రకావ్య ప్రభేదములు చెప్పబడినవి. లక్ష్యములుగా తెలుగు కావ్యములనుంది 
పద్యములను కూడ ఈ కవి యిచ్చియున్నాడు. 
విజయనగరాధీశులు 

ఆంధ్రదేశమున సంస్కృత వాబ్బయము విజయనగరాధీశుల చల్లని పాలనలో 
కడుంగడు వృద్ధినాందియుండెను. విద్యారణ్యుడు, సాయన మాధవులు వేదధర్శ్మమును 
సంస్కృత విద్యను దేశమంతటను వ్యాపింప చేసినారు. మాధవాచార్యుడు 
సాయణాచార్యుడు, భోగనాథుడు అనుమువ్వురును మాయణ, శ్రీమతి యనువారల 
పుత్రులు. మాధవుడు విద్యాతీర్థులు, భారతీతీర్భులు, శ్రీ కంఠుడు అనువారలయొద్ద 
విద్య నభ్యసించి యుండెను. ఇతడు విజయనగర రాజులకు మంత్రియై యుందెను. 
విద్యారణ్యులు శృంగేరీ పీఠమునకు చెందిన మఠాధిపతియై మత ప్రచారమునకు 
తోద్చడియుండెను. సాయణుడును మంత్రిగనే యుండెను. ఎన్నియో వేదవేదాంత 
(గ్రంథములు, వ్యాఖ్యానములు, శాస్త్రములు, కావ్యములు విద్యారణ్యుని పరశు, 
మాధవునిపేరను, సాయణుని పేరను కూడ ప్రచారములో నున్నవి. వీని నన్నింటిని 
పరిశీలించినచో మనకు ఈ గ్రంథ కర్చత్వ విషయమున కొన్ని అంశములు తేటతెల్లము 
కాగలవు. 

శృంగేరీపీఠ గురుపరంపరలోని వారు విద్యాతీర్థులు, విద్యారణ్యులు, భారతీ 
తీర్థులు, అనుభూతి ప్రకాశిక, అపరోక్షానుభూతి దీపిక, సంగీతసారము అనునవి 
విద్యారణ్యుని కృతులే. దృగ్‌దృశ్యవివేకము, పంచదశి, వివరణప్రమేయ సంగ్రహము 
విద్యారణ్య కృతములో భారతీతీర్ధకృతములో నిర్ణయించుట కష్టము. 
దేవ్యపరాధస్తోత్రముకూడ విద్యారణ్యునిదే కావచ్చును. మాధవాచార్యుడు జీవన్ముక్తి 
వివేకము, ఏకాక్షర రత్నమాలా నిఘంటువు, కాలనిర్ణయము, జైమినీయ న్యాయమాలా 
విస్తరము, పరాశర మాధవీయము అను గ్రంథములను వ్రాసియుండును. సాయణుడు 
మొదట ఉదయగిరిలో రెండవ సంగమ ప్రభువునకు మంత్రియై తరువాత విజయ 
నగరమునకు వచ్చియుండెను. వేదభాష్యముల భూమికలలో స్పష్టముగ బుక్కమహీపతికి 
మాధవాచార్యులవారు సాయణుదే వేదభాష్యములు వ్రాయుటకు సమర్థుడని చెప్పియున్నట్లు 

20 


వర్ణింపబడినది. తదుపరి వేదభాప్యరచనను బహుశః: ఇతర పండితుల సహాయముతో 
సాయణుడే నిర్వహించియుండెను. సాయణుడు వేదభాప్టములనేకాక ఆయుర్వేదసుధానిధి, 
పురుషార్ధసుధానిధి, యజ్ఞతంత్ర సుధానిధి, ప్రాయళశ్చిత్తసుధానిధి, అలంకార సుధానిధి, 
సుభాషిత సుధానిధి, మాధవీయధాతువృత్తి అను [గ్రంధములను కూడ వ్రాసెను. సంస్కృత 
క్రియా స్వరూపనిరూపణమును మాధవీయధాతువృత్తి సమ[గ్రముగ చేసియున్నది. 
పాణినీయ ధాతుపాఠముపై వచ్చిన వ్యాఖ్యలన్నిటిలోనిది మిన్నయైనది. అలంకార 
సుధానిధిని సాయణుడు ఉదయగిరిలో రెండవ సంగమ ప్రభువునకు మంత్రిగ నుందగనే 
వ్రాసెను. ఇందు మహిమభట్టు యొక్క అనుమతి వాదమును ఖండించి ఆనందవర్ధనుని 
ధ్వని వాదము ప్రతిష్టాపితమైనది. కవియొక్క బెన్నత్యమును చూపుటకు శ్రుతివాక్యమును 
ప్రామాణీకరించినాడు. విశ్వేశ్వరుని చమత్కార చంద్రికను రెండు పర్యాయములు 
పరామర్శించినాడు. ఇందు ఉదాహరింపబడిన కావ్యములలో భోగనాథుని 
ఉదాహరణమాల మున్నగు కావ్యములును, గోపాలస్వామి అనెడి ఒక ప్రాకృత కవి 
రచించిన విషమబాణలీలయు పేర్క్ళొనదగి యున్నవి. ఇందలి లక్ష్య శ్రోకములలో 
సాయణుని వర్ణనములే యుండుట గమనింపదగి యున్నది. ఈ అలంకారసుధానిధిని 
కుమారస్వామియు, అప్పయ్యదీక్షితులును హామర్శించి యున్నారు. పురుషార్ధ సుధానిధిలో 
పురాణేతిహాసములలోని గాథలను చతుర్విధ... పురుషార్ధములకు సంబంధించిన 
నీతిశ్లోకములును సంకలితములైనవి. సుభాషితసుధానిధియందు ఎనుబది నాలుగు 
పద్ధతులలో సంస్కృత సాహిత్యములోని నీతిశ్లోకములు సంగ్రహింపబడినవి. రాజపద్ధతిలో 
తిక్కృభూపతి, దేవనప్రభువు, కంపన మున్నగు రాజులును పేర్శొనబడియున్నారు. 

కనిష్ట సోదరుడైన భోగనాథుని సాయణుడే మహాకవి యని పొగడి యున్నాడు. 
ఈతని కృతులు అలంకార సుధానిధిలో పేర్కొన బడినవి. రామోల్లాసము, 
త్రిపురవిజయము, మహాగణపతి స్తవము, ఉదాహరణమాల, శృంగార మంజరి 
అను కావ్యములనే కాక ఈతడు రెండవ సంగమనృపాలుని బిట్రగుంట శాసనమును 
కూడ వ్రాసియుందెను. ఉదాహరణమాలలో సాయణుని పరాక్రమము నితడిటుల 
వర్ణించినాడు. 


21 


సమరే సవత్న సైన్యం సాయన తవ బింబితం వహన్‌ ఖద్దః | 

క్రీదతి కైటభరిపురివ బిభ్రత్‌క్రోడే జగత్రయం జలధా॥ 

సాయణుని తనయుడైన మాధవుడు సర్వదర్శన సంగ్రహకర్త ఇందు ఆస్తిక 
నాస్తిక దర్శనముల సారభూతములైన సిద్ధాంతములు చక్కగ ప్రతిపాదింపబడినవి. 
చౌండ పండితుని కుమారుడైన మాధవమంత్రి సూతసంహితకు తాత్పర్యదీపిక యను 
వ్యాఖ్యానమును రచించెను. ఇతడు ఉపవిషన్మార్గప్రవర్తకుడని పేరుగాంచి యుండెను. 
ఇతడు సమస్త శైవాగమ సారసంగ్రహమును మరియొక [గ్రంథమును కూడ 
వ్రాసియుండును. 

అహోబలకవి విరూపాక్ష వసంతోత్సవ చంపువును వ్రాసెను. ఇందు 
విరూపాక్ష దేవుని రథయాత్ర వర్ణితము. ఈ రథయాత్రలో హరిహర మహారాజు, 
విద్యారణ్యులు గూడ పాల్గొనియుండిరి. హాస్యస్ఫోరకములైన పిట్ట కథలతో ఈ 
చంపూకావ్యము మిక్షిలి హృదయంగమముగా నున్నది. ఇందు శివనాటకము, 
శివాష్టపదియను కావ్యములును, హరికథా కాలక్షేపమును ప్రస్తావింపబడినవి. 

నరహరి పండితుడు విద్యారణ్యుని దీవనలనంది నైషధీయ చరితమునకు 
దీపికా వ్యాఖ్యను వ్రాసెను. మరియొక నరహరియు ఈ కాలముననే కావ్య ప్రకాశకు 
టీకను కూడ వ్రాసెను. భాస్కరకవి ఉన్మత్తరాఘవ మను (ప్రేక్షణకమును విద్యారణ్యుని 
గౌరవార్థమై చేసిన సభలో ప్రయోగించుటకై వ్రాసియుండెను. ఇందు శ్రీరాముడు, 
దూర్వాసమహర్షి శాపవశమున, సీతావియోగమును పొందుటయు, విరహవర్ణనము 
పునస్సమాగమమునూ విక్రమోర్వశీయములోని వర్ణనముల ననుకరించుచు 
'వ్రాసియున్నాడు. 

మొదటి బుక్కరాయల కుమారుడగు కంపన ప్రభువుయొక్క పట్టపు రాణి 
గంగాదేవి. ఈమె తన భర్త దిగ్విజయ యాత్రను వర్ణించుచు మధురావిజయమను 
మహాకావ్యమును రచించెను. దీనికి వీరకంపరాయ చరితమనెడి నామాంతరము 
కలదు. ఈ కావ్యము నాటిచరిత్ర విషయములను ప్రమాణీకరించుటయే కాక అగస్సుడు, 
విశ్వనాథుడు, తిక్షన సోమయాజి మున్నగు సంస్కృతాంధ్ర కవులను కూడ కీర్తించుచున్నది. 


22 


ఈ మహాకావ్యము తొండైమండలమున తురుష్కులు చేసిన అత్యాచారముల నతికరుణముగ 
వర్ణించుచున్నది. 

(శ్రుతి రస్తమితా నయః వ్రలీనో, విరతా ధర్మకథా చ్యుతం చరిత్రమ్‌ 

సుకృతగత మాఖభిజాత్య మస్తం, కిమివాన్యత్‌ కలిరేక ఏవ ధన్యః ॥ 

సంస్కృతమున వ్రాసిన దాక్షిణాత్య చరిత్ర కావ్యములలో నిది కడుంగడు 
ప్రసిద్ధము. 

మొదటి బుక్కరాయలు, రెందవ హరిహరరాయల మంత్రిగ నుండిన ఇరుగప 
దండనాథుడు నానార్థ రత్నమాల యను నిఘంటువును వ్రాసెను. ఈ నిఘంటు కర్త 
భాస్మర పండితుడనియు వ్రాత ప్రతులలో కానవచ్చుచున్నది. ఏకాక్షర, ధ్వక్షరాది 
నామధేయములతో ఇందారు కాండములు కలవు. దీనిలో దక్షిణ దేశములో 
వాడుకలోనున్న సంస్కృత పదములు ఆయా విశిష్టార్ధములతో కూర్చబడియున్నవి. 

రెండవ హరిహరరాయల కుమారుడైన విరూపాక్షుడు ఉన్మత్త రాఘవము, 
నారాయణీ విలాసము అను రెండు రూపకములను రచించెను. ఈ ఉన్మత్త రాఘవమును 
కూడా ప్రేక్షణమనియే కవి వర్ణించియున్నాడు. రావణుడు సీతనపహరించుట, లక్ష్మణుడే 
సుగ్రీవుని సహాయముతో రావణవధ కావించి సీతను తెచ్చుట ఇందలి ఇతివృత్తము. 
ఈ [గగ్రంథముపై భాస్కరుని ఉన్మత్త రాఘవముతో పోల్చదగియున్నది. నారాయణి 
విలాస నాటకమున శ్రీమన్నారాయణుడు మోహినీ రూపమును దాల్చిన కథను 
వర్ణించినాడు. కవిత్వ మతిమధురముగా ఉన్నది. ఒకచో మోహిని నిటుల వర్ణించును. 

ముక్తామయం వహన్తీ కందుక మాభాతి కాతరాక్షీయమ్‌ 

బందీకృత మివ చంద్రం కరారవిన్దేన వదన చంద్రజితమ్‌ ॥ 

సుప్రసిద్ధ వ్యాఖ్యాతయగు మల్లినాధ పండితుడీ కాలముననే ఆంధ్రదేశమున 
విరాజిల్లియుండెను. ఇతడు కోలాచల వంశమునకు చెందినవాడై మహామహోపాధ్యాయ 
బిరుదాంకితుడై యుండెను. ప్రతాపరుద్రీయ వ్యాఖ్యానమును వ్రాసిన కుమారస్వామియు, 
పెద్దయార్యుడును ఇతని కుమారులు. ఇతని వంశమున పెక్కుతరములలో మహాపండితు 
లుద్భవించి యుండిరి. ఈతని తాతయు మల్లినాథుదే. అతడు కాకతీయ ప్రతాపరుద్రుని 


ళం 


23 


సమకాలీనుడై యుండవచ్చును. తండ్రియగు కపర్ధి పండితుడు గొప్ప ధర్మశాస్త్రవేత్త, 
కపర్ది కారికలనెడి సుప్రసిద్ధ శ్రౌత గ్రంథ మీయనిదే. 

మల్లినాథుడు న్యాయ వైనేషిక శాస్రములందును, వేదాంతమునను 
మహాపండితుడు, తదితరములగు అనేక విద్యలను కూడ అతడు సంపూర్ణముగ 
ఆకలించుకొని యుండెను. ఆయా శాస్తములలోని ఉత్తమ [గ్రంథములు అతనికి 
కరతలామలకములని అతని వ్యాఖ్యానములను చదివిన వారందరకు విదితమే. 
మల్లినాథుడు రఘువీర చరిత మహాకావ్యమును రచించెననియు అందురు. రెండవ 
దేవరాయల కాలమున వైశ్యులకు గల వాణిజ్యాధికారమును గూర్చిన వివాద మొకటి 
ఏర్పడగా దానిని పరిష్మరించుటకై కొందరు ధర్మాధికారుల నా మహారాజు 
నియమించియుండెను. ఆ ధర్మాధికారుల కధ్యక్షుడు మల్లినాథుడు. వారు వ్రాసిన 
ధర్మశాస్త్రము వైశ్యవంశ సుధాకరమను పేర మనకు లభ్యమగు చున్నది. ఇందు ధర్మ 
సూక్ష్మము లెన్నియో చర్చింపబడినవి. 

మల్లినాథుడు కాళిదాసుని మహాకావ్యములపై సంజీవనీ వ్యాఖ్యను, 
కిరాతార్జునీయము పై ఘంటాపథ వ్యాఖ్యను, శిశుపాల వధ మహాకావ్యముపై సర్వం 
కషా వ్యాఖ్యను నైషధీయ చరితముపై జీవాతు వ్యాఖ్యను, భట్టి కావ్యముపై 
స్వాపధీనావ్యాఖ్యను వ్రాసెను. ఇవికాక కళింగ దేశస్థుడైన విద్యాధరుని ఏకావళి 
యను అలంకార శాస్త్ర గ్రంథముపై తరళమనెడి వ్యాఖ్యానమును కూడ వ్రాసెను. 
ఇక శాస్త్ర వ్యాఖ్యానములలో వరదరాజ కృతమైన తార్మిక రక్షపై వ్రాసిన నిష్కంటకా 
వ్యాఖ్యయు, ప్రశస్త పాదభాష్యటీకయు, స్వరమంజరీ పరిమళమున ఇతని గ్రంథధములుగనే 
ప్రసిద్ధి చెందియున్నవి. 

మల్లినాథుని వ్యాఖ్యానములు క్లుప్తముగను స్పష్టముగను, సరళముగను, 
ఉండి చదువరులకు మిక్కిలి ఉపయోగకరములై యున్నవి. తన వ్యాఖ్యా పద్ధతిని 
స్వయముగా ఇటుల ప్రతిపాదించియున్నాడు. 

ఇహ్వాయ ముఖేనైన సర్వం వ్యాఖ్యాయతే మయా 

నామూలం లిఖ్యతే కించిత్‌ నానపేక్షిత ముచ్యతే. 

221 


ఈ పద్ధతి తిమ్మరుసు మున్నగు వ్యాఖ్యాతలకు మేలుబంతి యైనరి. మహో 
కావ్యవ్యాఖ్యానములలో నితడు సరియగు పాఠములకు విశేష స్థానమొసగి ప్రక్షిప్తములను 
పరిహరించి యున్నాడు. దక్షిణావర్తనాథుడు మున్నగు పూర్వ వ్యాఖ్యాతల వ్యాఖ్యానములను 
సయుక్తికముగా విమర్శించియున్నాడు. అనేక శాస్త్ర గ్రంథములను నిఘంటువులను 
ప్రమాణములుగా ఉదాహరించియున్నాడు. ఇతని పాండిత్యము, గ్రంథపరిచయము 
అనన్య సామాన్యములు. ముద్రిత (గ్రంథములులేని ఆ కాలమున అట్టి సర్వతోముఖ 
విజ్ఞానమును పొందియుండుట మిక్కిలి ఆశ్చర్యజనకముగా ఉన్నది. ఏకావళిపై వ్రాసిన 
తరళయు ఇతర శాస్త్ర వ్యాఖ్యానములను ఇతని శాస్త్ర పాందిత్య పటిమకు నిదర్శనములు. 
ఇతర వ్యాఖ్యానములులో నితడు ప్రతాపరుద్రీయము, రసార్జవ సుధాకరము, వసంత 
రాజీయము మున్నగు సమకాలీనులైన ఆంధ్ర కవి పండితుల గ్రంథములను కూడ ఉ 
ద్ధరించి యుండుట గమనింపదగియున్నది. 

ఇతని కుమారుడైన పెద్దిభట్టుకూడ శాస్త్ర వ్యాఖ్యానముల నిబంధించి నట్లు 
కుమారస్వామి సోమపీథి చెప్పియున్నాడు. కుమారస్వామి వ్రాసిన ప్రతాపరుద్రీయ 
వ్యాఖ్యానమైన రత్నాపణము మనకుపరిచితమే. అర్వాచీన కాలమున కృష్ణ కర్ణామృత 
వ్యాఖ్య వ్రాసిన పాప యల్లయసూరి మహాకావ్య వ్యాఖ్యత పెద్దిభట్టేయని 
సూచించియున్నాడు. ఇంకను ఎన్నియో కథలు పెద్దిభట్టును గూర్చియు, మల్లినాథుని 
గూర్చియు దక్షిణ దేశమున ప్రచారములో ఉన్నవి కాని వీని కాధారము లెవ్వియు 
మనకు కానరావు మల్లినాథునకు గిరినాథుడను మరియొక కుమారుడు కూడ 
నుండెననియు అతడే స్వరమంజరీ పరిమళమును వ్రాసెననియు, ఆ గిరినాథునకే 
పెద్దిభట్టను నామాంతరముకూడ నుండెననియు కొందరు చెప్పుదురు. 

మల్లినాథునకారవతరము వాడైన కొండుభట్టు వేదపండితుడును, కవియునై 
యుండెను. ఇతని మనుమడైన నారాయణ పందితుడు భోజుని రామాయణ చంపువుపై 
పదయోజన యను వ్యాఖ్యను వ్రాసెను. అందు పెద్ది భట్టునకు సర్వజ్ఞుడను రాజు 
కనకాభిషేకము చేసినట్లు వర్ణింపబడినది. ఈ సర్వజ్ఞుడు రాచకొండనేలిన సర్వజ్ఞ 
సింగభూపాలుదే అని అందురు. 


లైవ్‌ 


కవి రాక్షసీయ మను సుప్రసిద్ధ శ్లేషకావ్య మొకటి మనకు లభ్యమగుచున్నది. 
దీనిని వ్రాసిన కవి సాక్షరుడగుటచే లోకము ఈర్ష్యతో నాతనిని రాక్షసుదని 
పిలువదొడగినదని కవియే చెప్పుకొనియున్నాడు. 

సాక్షరేషు భవతీహ జగత్యాం సర్వఏవహృది మత్సరయు క్తః ॥ 

సాక్షరం కవిజనేషు యదేనం లోక ఏష కవిరాక్షస మాహ ॥ 

సంస్కృత సాహిత్య చరిత్రలో నెందరో కవిరాక్షసులు కలరు. పై శ్లేషయుక్తమైన 
సుభాషితముల వ్రాసిన కవిరాక్షసుడు, జన్నయకవి తన దేవకీనందన శతకమున 
పేర్కొనినవాడే అని పండితుల అభిప్రాయము. ఇతడు మొదటి దేవరాయల కాలమున 
నుండి యుండును. ఈ కవిరాక్షస్టీయమునకు సూక్తి సంగ్రహ మను నామాంతరమునూ 
కలదు. రేవణాచార్యుని తనయుడైన నాగనార్యుడును, తిరువిశలూరు నివాసియైన 
శ్వేతవన స్వామియు దీనికి వ్యాఖ్యానములు వ్రాసిరి. మొదటి వ్యాఖ్యను శ్లిష్టార్ధ దీపిక 
అందురు. ప్రసిద్ధమగు 

గుణ దోషో బుధో గృహ్లా న్నిందుక్ష్వేదా వివేశ్వరః॥ 

శిరసా శ్లాఘతే పూర్వం పరం కంఠే నియచ్చతి ॥ అను శ్లోకమిందు 
కానవచ్చుచున్నది. 

రెండవ దేవరాయల బావగారైన సాళువ గోప తిప్ప భూపాలుడు మార్గదేశీ 
తాళ.లక్షణములను వర్ణించుచు “తాళదీపిక” ను వ్రాసెను. ఇతడు భరతమాత పారావార 
పారీణుడను పేరు బడసియుందెను. దీనిపై సంగీత దీపికయను తెలుగు వివరణము 
కూడ తంజావూరు గ్రంథాలయమున ఉన్నది. ఇతడు వామనుని కావ్యాలంకార వృత్తిపై 
కామధేను వ్యాఖ్యను వ్రాసెను. వామనుని గ్రంథముపైగల వ్యాఖ్యలన్నిటిలో నిది 
శ్రేష్టమైనది. ఇతడింకొక నాట్య లక్షణ గ్రంథమును కూడ వ్రాసెనందురు. 

చతుర కల్లినాథుడు శార్గదేవుని సంగీత రత్నాకరముపై కళానిధియను 
వ్యాఖ్యానమును వ్రాసెను. ఇతడు ఇమ్మడి దేవరాయల కాలమున నుందెను. 
ఉపోద్దాతములో నిందు విజయనగర రాజుల వర్ణనకూడ ఉన్నది. ఈ వ్యాఖ్యానములో 
తోడరుమల్లు మున్నగు సంగీత విద్వాంసులు పేర్కొనబడి యున్నారు. ఈ వ్యాఖ్యాన 


మతి ప్రాధమును ప్రామాణికమునై యున్నది. 
26 


చోళుల కాలములో వంగదేశమునుండి తరలివచ్చి దక్షిణమున తిరువన్నామలై 
సమీపముననున్న ముల్త్లాండ్రం అనుచోట నివాసమేర్చరచుకొని విజయనగరరాజుల 
యాదరమునకు విశేషముగ పాత్రమైన పండిత కుటుంబము డిండిమకవులను పేర 
ప్రసిద్ధి నొందినది. ఈ వంశమునకు చెందిన రాజనాథకవి బల్లాలుని యాస్థానకవుల 
నోడించి కవిప్రభువను బిరుదమును పొందెను. మొదటి అరుణగిరినాథుడు ఎనిమిది 
భాషలలో పండితుడై దర్శనాభిజ్ఞుడును, శైవ సిద్ధాంతవేత్తయునై యుండెను. అతనికి 
అభినవ నాటక భవభూతి యనియు, డిండిమకవి సార్వభౌముడనియుకూడ బిరుదము 
లుండెను. ఇతడు వ్రాసిన మహానాటక సూక్తి సుధానిధిని రెండవ దేవరాయలే 
వ్రాసెననియు అనుచున్నారు. ఇతని రామాభ్యుదయ మహాకావ్యము సాళువ నరసింహ 
కృతమనికూడ చెప్పబడుచున్నది. సోమవల్లీ యోగానంద ప్రహసనమునుకూడ ఇతడు 
వ్రాసెను. ఇందులో ఈ కవి యోగానందుడను సన్యాసియొక్కయు, రాజపురోహితుని 
కూతురైన సోమవల్లి యొక్కయు ప్రణయమును హాస్యస్ఫోరకముగా వర్ణించియున్నాడు. 

పై అరుణగిరినాథుని తనయుడైన రాజనాథుడు సాళువ నరసింహుని 
ఆన్ధానముననుండి సాళువాభ్యుదయమనేెడి చరిత్రకావ్యమును వ్రాసెను. ఇతని 
కుమారుడైన అరుణగిరినాథుడు వీరభద్రవిజయ మనెడి డిమమున దక్షయజ్ఞ కథను 
వర్ణించెను. ఇతనికి కుమారడిండిమాది బిరుదములున్నవి. ఈతని కుమారుడైన 
రాజనాథుడు అచ్యుతరాయాభ్యుదయము మహాకావ్యమును, భాగవతచంపువును 
వ్రాసెను. ఈ అచ్యుతరాయాభ్యుదయమను ఆనాటి విషయముల తెలిసికొనుటకు 
మిక్కిలి ఉపయోగపడుచున్నదని చరిత్రకారులు చెప్పుచున్నారు. ఈ కవి భాగవత 
చంపువును అచ్యుతరాయల యానతిపై వ్రాసి యుండెను. 

ఆంధ్రభోజుడని పేరుగాంచిన శ్రీ కృష్ణదేవరాయలు సంస్కృతాంధ్రముల 
యఖభివృద్ధికి మిక్షిలి తోద్చడియుండెను. ఇతడు స్వయముగ సంస్కృతాంధ్రములలో 
కావ్యములు నిర్మించియుండెను. అముక్తమాల్యదలో తాను మదాలస చరిత్ర, సత్యావధూ 
ప్రీణనము, సకలకథా సారసంగ్రహము, జ్ఞాన చింతామణి, రసమంజరి యను 
సంస్కృత కృతులను వ్రాసియుండినట్లు చెప్పుకొని యున్నాడు. తన గురువగు వ్యాసతీర్థుల 

2 


యానతిపై పౌరాణిక గాథలను కూర్చి సకల కథాసార సంగ్రహమును వ్రాసెను. 
ఉషాపరిణయ మను ఒక రూపకమును కూడ ఇతడు వ్రాసినట్లు చెప్పుదురు. పై 
వానిలో రసమంజరి మున్నగు కొన్ని గ్రంథములను అల్లసాని పెద్దన్నయే వ్రాసెనని 
కొందరి అభిప్రాయము. జాంబవతీకల్యాణ మను నొక ఐదంకముల నాటకమును 
కూడ ఇతడు వ్రాసియుందెను. ఇందు శ్యమంతమణి కథను వర్ణించినాడు. ఈ నాటకము 
అభిజ్ఞాన శాకుంతల ఛాయలను కలిగియున్నది. ఇందొకచో జాంబవతి నిట్లు 
వర్ణించినాడు. 

ఆలక్ష్య చారు కుచ కుట్మల సన్నివేశ 

మారోపితో నిటలమంజలిరాయతాక్ష్యాః । 

లావణ్యశాలి వదనద్యుతి వారి పూర - 

సంజాయమాన సరసీరుహ కోరకశ్రీః॥। 

శ్రీ కృష్ణదేవరాయల రాణియు, కళింగాధిపతియైన ప్రతాపరుద్ర గజపతి 
కుమార్తెయునగు తుక్కాదేవి భర్తయొక్క అనురాగమును పొందలేక తీవ్ర విరహముతో 
తుక్కాపంచకమను మనోహర శ్లోకముల వ్రాసెనని చెప్పుదురు. అందు వివ్రలంభ 
శృంగారము చాల బాగుగ వర్ణింపబడినది. 

చరన్‌ వనాన్తే నవమంజరీషు 

నషట్పదో గంధఫలీమజి'ఘ్రత్‌ 

సాకింనరమ్యాసచ కింసరన్తా 

బలీయసీ కేవల మీశ్వరరాజ్ఞా 

శ్రీ కృష్ణదేవరాయల మంత్రియైన తిమ్మరుసు అగస్తుని బాల భారతముపై 
మనోహర నామక వ్యాఖ్యానమును వ్రాసినట్లు చెప్పియున్నాము. రాయల 
యాస్థానములోనున్న సుప్రసిద్ధ సంగీత విద్వాంసుడు బండారు లక్ష్మీ నారాయణ. 
ఇతడు సంగీత సూర్యోదయమను లక్షణ [గ్రంథమును వ్రాసెను. 

శ్రీ కృష్ణదేవరాయల యాస్థానమున లొల్ల లక్ష్మీధరుడనునొక 
మహాపండితుడుండెను. ఇతడు రాయల కొండవీటి శాసనమును కూడ సంస్కృతమున 


28 


వ్రాసియుందెను. ప్రతాపరుద్ర గజపతి యాస్థానమునుండి ఇతడు విజయ నగరమునకు 
తరలి వచ్చెను. ఈయన శ్రీ శంకరుని సౌందర్యలహరిపై గొప్ప వ్యాఖ్యానమును వ్రాసెను. 
ఈ వ్యాఖ్యానములో నాతని వంశము వారు కొన్ని తరముల నుండి సుప్రసిద్ధ పండితులై 
యనేక గ్రంథములను నిబంధించి యున్నట్లు వర్ణించినాడు. ఇతడు కళింగదేశమున 
నున్నపుడు సరస్వతీవిలాస మను ధర్మశాస్త్ర గ్రంథమును వ్రాసెను. లక్ష్మీధరమనునది 
ఈతని సాహిత్య గ్రంథము. కర్ణావతంసము, బర్జావతంసము అను కావ్యములు న్యాయ 
వివేకము, యోగదీపిక, మహాబంధనము అను శాస్త్ర గ్రంథములపై వ్యాఖ్యలు ఇతని 
ఇతర గ్రంథములు. ఇంద్ర తంత్ర వేత్తయైె లొల్ల సంప్రదాయమునకు చెందియుండెను. 

కొండపల్లి నివాసియైన కంచం యల్లయార్యుడు జ్యోతిశ్చాస్త్రమునను, ధర్మ 
శాస్త్రమునను ప్రవీణుడు. ఇతడు లొల్ల లక్ష్మీధరునితో కలసి దైవజ్ఞ విలాసమనెడి 
జ్యోతిషగ్రంథమును వ్రాసెను. కాత్యాయన ప్రయోగసరణి, సృృతి కదంబకము, గణక 
దర్చణము, జ్యోతిష దర్చ్భణము ఈతని కృతులు. శ్రీధర పండితుని కుమారుడైన మల్లయ 
సూర్య సిద్ధాంత వ్యాఖ్య, లఘు మానస వ్యాఖ్యలను వ్రాసెను. ఈ కాలముననే కృష్ణా 
తీరవాసిమైన ఈశ్వర దీక్షితుడు శ్రీమద్రామాయణముపై బృహద్వివరణము, 
లఘువివరణము అను పేర రెండు వ్యాఖ్యానములను వ్రాసియుండెను. వీరేకాక 
మరియు నెందరో సంస్కృత కవి పండితులీ కాలమున విజయనగర రాజుల పోషణమున 
ఉండిరి. సుప్రసిద్ధ వైష్ణవమతాచార్యులైన వల్లభాచార్యులు విజయ నగరస్థానమును 
సందర్శించి యున్నట్లు చెప్పుదురు. వ్యాసతీర్థులు సుప్రసిద్ధ మాధ్వ వేదాంతి. ఇతదు 
విజయనగర రాజులయొద్దనుండి ఎన్నియో న్యాయ వేదాంత [గ్రంథములను 
విరచించినాడు. 

శ్రీ కృష్ణదేవరాయల తరువాత రాజ్యమేలిన అచ్యుతరాయలు కూడా కవి 
పండిత పోషకుడై యుండెను. సోమనాథుడను పండితుడును అచ్యుత రాయలును 
తాళమహోదధీి యను [గ్రంథమును వ్రాసిరందురు. తిరుమలాంబయను 
విదుషీమణియు నీయన యాదరము బడసి అచ్యుతరాయల యొక్కయు ఇతని 
రాణియైన వరదాంబిక యొక్కయు వివాహమును వర్ణించుచు వరదాం బికాపరిణయ 


29 


మను చంపూ ప్రబంధమును వ్రాసెను. రామామాత్యుడను సంగీతజ్ఞుడు స్వరమేళ 
కళానిధి యను లక్షణ [గ్రంథమును వ్రాసెను. 

తిరుమల రాయల యాస్థానమున చెరుకూరు లక్ష్మీధరుడను నొక 
పండితుడుందడెను. ఇతడు పూర్వోత్తర మీమాంసలయందు దిట్ట. ఈయన అనర్హ 
రాఘవమునకు, ప్రసన్న రాఘవమునకు, గీతగోవిందమునకు వ్యాఖ్యానములు వ్రాసెను. 
ఇతని ప్రసన్న రాఘవవ్యాఖ్య తిమ్మభూపాలీయమని ప్రసిద్ధి గాంచినది. షద్భాషాచంద్రిక 
యనెడి ప్రాకృత వ్యాకరణముకూడ ఈయనదే. ఇతని వంశములోని వాదేయైన 
యజ్ఞనారాయణ పండితుడు పూర్వ మీమాంసా వేత్తయె శాస్త్ర దీపికకు ప్రభామండలమను 
వ్యాఖ్యానమును వ్రాసెను. అలంకార సూర్యోదయముకూడ యీతని కృతులే. అలంకార 
రాఘవమున ఉదాహరణ శ్లోకములన్నియు శ్రీరాముని గుణములను కీర్తించుచున్నవి. 
యజ్ఞ నారాయణుని కుమారుడైన వెంకటేశుడు చిత్రబంధ రామాయణమను చిత్ర 
కావ్యమును వ్రాసెను. దీనిపై ఈతని తండ్రియైన యజ్ఞనారాయణుడే వ్యాఖ్యానమును 
వ్రాసియున్నాడు. రాయసం అహోబలమంత్రి కువలయ విలాస నాటకమును వ్రాసెను. 
ఇందు మదాలస కువలయాశ్వుల కథ వర్ణింపబడినది. 


(0 


నాయకరాజులు - ప్రవాసాంధ్రులు 

విజయనగర సామ్రాజ్యము విచ్చిన్నమైన తరువాత దక్షిణ దేశమున తంజావూరు 
మున్నగు ప్రాంతములలోని సామంత నాయకులు స్వతంత్రులైరి. వీరు తెలుగు వారగుటచేత 
ఆంధ్రకవి పండితులెందరో వీరి ప్రావున చేరిరి. కావ్యములును శాస్త్ర గ్రంథములును 
ఎన్నియో నిబంధింపబదెను. ఈ నాయక రాజులలో కొందరు సంస్కృతమున 
(గ్రంథములను కూడ వ్రాసియుందిరి. 

తంజావూరు నాయకరాజుల యాన్థానమున గోవింద దీక్షితులు మున్నగు 
మహాపండితులుండిరి. వీరు వేదశాస్తాభిజ్ఞులై సంగీత సాహిత్యము లందును ప్రావీణ్యము 
కలిగి యుండిరి. గోవింద దీక్షితుడు సంగీత సుధయను గ్రంథమును స్వయంగా 
వ్రాసి రఘునాథరాయల కంకిత మొనర్చెను. ఈతని కుమారుడు యజ్ఞనారాయణ 
దీక్షితుడు. ఇతడు రఘునాథ భూప విజయము రఘునాథ విలాసము. అలంకార 
రత్నాకరమను గ్రంథముల వ్రాసెను. వీటి యన్నింటిలోను రఘునాథ భూపాలుని 
వివిధముగా పొగడి యున్నాడు. ఇతని సోదరుడైన వేంకటేశ్వర దీక్షితుడు పెక్కు 
మీమాంసా గ్రంథములను వ్రాయుటయే కాక శుల్చ్బమీమాంస యను వేద గణితమును 
చతుర్ధండి ప్రకాశికయను కర్ణాటక సంగీత లక్షణమును కూడా వ్రాసెను. రఘునాథుని 
యాస్థానములోనున్న కృష్ణ దీక్షితుడు రఘునాథ భూపాలీయమను అలంకార గ్రంథమును 
వ్రాసెను. రఘునాథ భూపాలుని మతగురువైన కుమార తాతాచార్యులవారు పారిజాత 
నాటకాది గ్రంథముల నెన్నిటినో వ్రాసి రాజాంకిత మొనర్చినాడు. ఇతని ఆస్థానముననే 
యున్న భాస్కర దీక్షితుడను వేదాంతి “ఆత్మతత్త్వ పరీక్ష ను వ్రాసెను. పై పండితులలో 
కొందరు కర్ణాటకాది దేశీయులయ్యు తెలుగు నాయకుల ప్రాపున చేరి సంస్కృత 
సాహితీ మతల్లికకు విశిష్ట సేవను చేసియుండిరి. 

రఘునాథ భూపాలుడు కూడ సంస్కృతమున [గ్రంథ రచన యొనర్చి యుండెను. 
నిజమున కెన్నియో గ్రంథములు ఈతని ఆస్థాన పండితులే వ్రాసి యుండిరి. కాని 
అవి ఈతని కరత్వమునను ప్రచారములోనికి వచ్చినవి. భారత సంగ్రహము, రామాయణ 
సంగ్రహము మున్నగు కొన్నింటిని ఈయనయిే వ్రాసి యుండవచ్చును. 

ఏ 


రఘునాథుని యాస్థానమున రామభద్రాంబ, మధురవాణి యను ఇద్దరు 
విదుషీమణులుండిరి. రామభద్రాంబ రఘునాథ భూపాలుని చరిత్రమును వర్ణించుచు 
రాఘునాథాభ్యుదయమను మహాకావ్యమును వ్రాసెను. మధురవాణి రామాయణ 
సారతిలకమనెడి మహా కావ్యమును వ్రాసెను. ఇందు చిత్ర కవిత్వముకూడ కలదు 
రఘునాథాభ్యుదయమున రఘునాథని విద్వత్మవి గోప్టులు మనోహరముగ వర్ణింపబడినవి. 

నాయక రాజుల తరువాత తంజావూరునేలిన మరాఠీ ప్రభువుల కాలమునను 
తెలుగు పండితులెందరో అచటనుండి సంస్కృతమున [గ్రంథ రచన మొనరించిరి. 
శహాజీపురాగ్రహార ప్రతిగ్రహీతలలో ముఖ్యుడైన శ్రీధర వేంకటేశ పండితుడు నామ 
సిద్ధాంత సంప్రదాయమును ప్రవర్తింపచేసియుండెను. అతడు ఆఖ్యాషష్టి దయాశతకము 
మున్నగు పదునాలుగు స్తోత్రములనే కాక శాహేంద్ర విలాసమను మహాకావ్యమును 
కూడ వ్రాసెను. ఇతని కుమారుడు శ్రీధర పేరుభట్టు, పేరుభట్టు సంస్కృత వ్యాకరణమున 
మహాపండితుడై నవీన పతంజలి యని పేరుగాంచి యుండెను. ఇతడు చకోర సందేశము, 
వసు మంగళా నాటకము మున్నగు కావ్యముల వ్రాసెను. ఇతని బెణాదిక పదార్ణవము 
సంపూర్ణముగ లభ్యమగుట లేదు. ఇది ఉణాది సూత్రములకు వ్యాఖ్యా రూపమున 
నున్నది. నివృత్తి శేషాచలపతి ఆంధ్రపాణిని యని పేరుగాంచి యుండెను. ఇతని 
భోసల కోసలీయమను ద్వర్ధికావ్యము శ్రీరాముని, శహాజీని శ్లేష పూర్వకముగ 
క్రీర్తించుచున్నది. 

సుప్రసిద్ధ వేదాంతియు, శతాధిక గ్రంథకర్తయునగు అప్పయ్య దీక్షితుడు 
తెలుగు నాయకుల ప్రాపుననే యుండి యుండెను. మొదట చిన్న తిమ్మ భూపాలుని 
యొద్దనుండి వేదాంత దేశికుని యాదవాభ్యుదయమునకు వ్యాఖ్యానము వ్రాసియుండెను. 
తరువాత వెల్లూరులో చిన బొమ్మనాయకుని ప్రాపున శివార్మ మణిదీపికను వ్రాసి 
కనకాభిషేక సత్మారమును పొందియుందెను. పెనుకొండలో వేంకటచలపతి రాయల 
యాదరమునకు పాత్రుడై విధి రసాయనమును, కువలయానందమును వ్రాసెను. 
యాదవాభ్యుదయమును పోలిన హరి వంశ మహాకావ్యమునకును ఈ అప్పయ్య 
దీక్షితుడొక వ్యాఖ్యానమును వ్రాసి యుండెను. ఈ మహాకావ్యమును గోవింద మంత్రి 


ఏ2 


యను నాతడు వ్రాసెను. అతడు కొండవీటివాడై యుండెను. ఇటుల అప్పయ్య దీక్షితుడు 
తమిళ దేశము వాడయ్యు తెలుగు నాయకుల యాదరాభిమానముల చూరగొని యుండెను. 
ఈతడు తెలుగుదేశము నిటుల కీర్తించెనందురు. 

ఆంధ్రత్వ మాంధ్ర భాషా చ 

ప్రాభాకర పరిశమః 

తత్రాపి యాజుషీ శాఖా 

నాల్బస్య తపసః ఫలమ్‌ 

సరసాస్తిలవత్‌ గావః యత్రసన్తి సహస్రశః | 

సదేశ స్తెలుగుర్నామ తతో సౌయజ్ఞయ : స్మృతః ॥ 

నెల్లూరు నేలిన లింగయ ప్రభువు ఆస్థానములో నున్న ఆలూరి 
సూర్యనారాయణ కవి ఏకదిన ప్రంబంధమును వ్రాసెను. పేరును బట్టి ఇది ఒకే 
రోజులో వ్రాయబడియుండును. ఇందు అర్జునుని ఘోషయాత్ర, చిత్రాంగదతో 
వివాహము, బభ్రువాహన జననము, సుభద్రతో వివాహము వర్ణింపబడినవి. 

చేంజి రాజ్యమునేలిన సూరప నాయకుని యాస్థానమున రత్నభఖేట శ్రీనివాస 
దీక్షితుడను మహా పండితుడుండెను. అప్పదీక్షితుని వలె నీతడును భావనా 
పురుషోత్తమాద్యనేక గ్రంథములను విరచించెను. ఇతని తనయుడు రాజ చూడామణి 
దీక్షితుడు. మొదట చేంజిలోనుండి తరువాత తంజాపురమున కేగి యచట వేంకటమఖికి 
శిష్యుడై మహా పండితుడుగా ప్రసిద్ధిగాంచెను. కృష్ణప్పనాయకుని యాస్థాన కవియైన 
లక్ష్మణకవి విలాస కృష్ణుని లీలల వర్ణించుచు కృష్ణ విలాస చంపువును వ్రాసెను. 

మధుర నాయకులు నీలకంఠ దీక్షితుడను పండితుని పోషించియుందిరి. 
ఇతడు నీలకంఠ విజయ చంపువు మున్నగు గ్రంథములు వ్రాసెను. ఇతని సోదరుడైన 
అప్పయ్య దీక్షితుడు మధుర నాయకుడైన చొక్కనాథుని యాజ్ఞపై ప్రాకృత మణిదీపము 
మున్నగు (గ్రంథముల వ్రాసెను. చిన బొమ్మ భూపాలుడు గీత గోవిందము 
ననుకరించుచు సంగీత రాఘవ మనెడి గీత కావ్యమును విరచించెను. వీరప్పనాయకుని 
మంత్రియైన రాయస వేంకటాద్రి స్మృతి కౌస్తుభమెనడి ధర్మ శాస్త గ్రంథమును వ్రాసెను. 


ఏవ 


మైసూరు రాజుల యాస్థానములో నుండిన నృసింహకవి నంజరాజ 
యశోభూషణమను అలంకార ప్రబంధమును వ్రాసెను. ఇందు విద్యానాథుడు 
ప్రతాపరుద్రుని పొగడినటుల నృసింహకవి మైసూరు ప్రభువైన నంజరాజును పొగడి 
యున్నాడు. ఇతడు అభినవ కాళిదాస బీరుదాంకితుడై యుండెను. ఇతని మిత్రుదైన 
ఆలూరి తిరుమలకవి “అభినవ భవభూతి యని పిలువబడుచుందెను. ఇతడు 
చంద్రికాపరిణయ మను నాటకమును రచించెను. బాల చంద్రశేఖర కవి శృంగార 
జగన్నోపహిని యను మిశ్రభాణమును వ్రాసెను. 

రాజాస్థానములలోనేకాక దక్షిణదేశమున ప్రసిద్ధిగాంచిన తెలుగువారైన 
సంస్కృత కవిపండితులెందరో కలరు. ఇట్టి వారిలో సదాశివ బ్రహ్మేంద్రయతి పైన 
చెప్పబడిన శహాజీ వురాగ్రహారప్రతి (గగ్రహీతలలోనొకరు. ఈతడు బ్రహ్మ సూత్ర 
సం[గ్రహవ్వ్యాఖ్య, యోగ సూత్రవ్యాఖ్య, ఆత్మ విద్యావిలాసము మున్నగు వేదాంత 
(గ్రంథములను వ్రాసెను. నారాయణ తీర్థుడును తమిళదేశమునకు వలస పోయి 
కృష్ణలీలా తరంగిణి యను సుప్రసిద్ధ గీతకావ్యమును వ్రాసెను. హరిభక్తి సుధార్జవ 
మహాకావ్యము కూడ ఇతనిదే. సుప్రసిద్ధ వాగ్గేయకారుడైన త్యాగరాజు కూడా దక్షిణ 
దేశములో నుండియే తన కృతులను వ్రాసెను. ఇందు సంస్కృత కృతులును కొన్ని 
యున్నవి. 

శ్రీధర వేంకటేశుని శిష్యుడైన అయ్యనకవి పూర్వోత్తర మీమాంసా శాస్త్రముల 
పండితుడై ప్రణవార్థప్రకాశ, యజ్ఞశాస్తార్ధ నిర్ణయము మున్నగు గ్రంథములను వ్రాసెను. 
శ్రీధర గురుమూర్తి పండితుడు శివతత్త్వసార సంగ్రహ చరిత్రను వ్రాసెను. నెల్లూరు 
వీరరాఘవకవి వ్రాసిన ఇందిరా పరిణయ నాటకములో తెలుగు ముతైదువుల మంగళ 
హారతి పాటలు ప్రశంసింపబడినవి. ఈ విధముగ ఆ కాలమున దక్షిణ దేశమునకు 
వలసపోయిన తెలుగు సామంతులు, కవి పండితులు కూడ ఆయా ప్రాంతముల 
నుండియే సంస్కృత సాహిత్యమునకు మిక్కిలి సేవ చేసి యుండిరి. 

ఈ సందర్భమున సుప్రసిద్ధమగు సంస్కృత విద్యాకేంద్రమైన కాళీలో తెలుగు 
పండితులెందరోచేరి అచట సంస్కృత [గ్రంథరచనను సాగించి యుండిరి. వారిలో 


ఏ4 


పేరెన్నిక గన్న కొందరినైనను మనమిచట ప్రస్తావించవలసి యున్నది. జగన్నాధ పండితుడు 
షాజహాను కాలమున మొగలు దర్భారులోను తదితరులైన ఉత్తరదేశరాజుల చేతను 
సత్మరింపబడి అనేక గ్రంథముల వ్రాసెను. ఇతని రసగంగాధరము సుప్రసిద్దాలంకార 
[గ్రంధములలో కడపటిది. ఇందు నవ్యన్యాయ పద్ధతిని అలంకారశాస్త్ర విషయములెన్నియో 
పరిష్మరింప బడినవి. అప్పయ్యదీక్షితుని చిత్రమీమాంసలోని సిద్ధాంతములనిందు తీవముగ 
విమర్శించినాడు. ఈయన వ్యాకరణమున భట్టోజిదీక్షితునకు ప్రతిస్పర్థిగా నుండెను. 
భామినీవిలాసమున శృంగార రసభరితములైన చాటువు లెన్నియో కలవు. ఇతడు 
కరుణాలహరి, గంగాలహరి, జగదాభరణము మున్నగు కావ్యములను కూడ వ్రాసెను. 
ఇతని కవిత్వము సలక్షణమును, సహృదయ హృదయంగమమునై విరాజిల్లుచున్నది. 
ఇతని పంచలహరులు భక్తి భావమును మనోహరముగ వర్ణించుచున్నవి, కరుణాలహరిలో 

అయి గర్తముఖే గతః శిశుః 

పథికేనాపి నివార్యతే జవాత్‌ 

జనకేన పతన్‌ భవార్డవే 

న నివార్యో భవతా కథం విభో ॥ 

తన కరుణా విలాసమున ప్రేయసీ వియోగము నిటుల పరిదేవించుచున్నాడు. 

కావ్యాత్మనా మనసి పర్యమణన్‌ పురామే 

పీయూషసార సరసాస్తవయే విలాసాః 

తా నంతరేణ రమణీ రమణీయ శీలే 

చేతోహరా సుకవితా భవితా కథంనః ॥ 

స్వప్నాంత రే2పి ఖలు భామిని పత్యురన్యం 

యా దృష్టవత్యసి నకంచన సాభిలాషమ్‌, 

సా సంప్రతి ప్రచలితాసి గుణైర్విహీనం 

పాప్తం కథం కథయ హస్త వరం వుమాంసమ్‌ ॥ 

సుప్రసిద్ధ వ్యాకరణ పండితులైన శేష వీరేశ్వరుడు, నేష కృష్ణుడను వారు 
కూడ తెలుగువారేయని కొందరి అభిప్రాయము. పదవాక్య ప్రమాణజ్ఞుడైన అన్నంభట్టు 

వె5్‌ 


కూడ కాశీలోనే యుండి తన శాస్త గ్రంథములను వ్రాసెనందురు. ఇతడు తర్మ 
సంగ్రహమునేకాక మితాక్షర యను సమాన నామధేయముకల బ్రహ్మ సూత్ర 
భాష్యమును, మహాభాష్య వివరణమును కూడ వ్రాసెను. వారణాశి ధర్మసూరి సాహిత్య 
రత్నాకరమను నలంకార గ్రంథమును, నరకాసుర వ్యాయోగమునేకాక సన్వ్యసించిన 
పిమ్మట రామానంద నామధేయముతో శంకరుని సూత్ర భాష్యముపై రత్నప్రభ యను 
టీకను వ్రాసెను. ఇంకను ఎందరో త్రిలింగ దేశ పండితులు ఉత్తర దేశరాజుల 
కొలువులలో నుండి సంస్కృతమున గ్రంథ రచనము సాగించియుండిరి. 


వె6 


సంన్థానములు 
తెలుగు దేశములో విజయనగర సామ్రాజ్యమంతరించిన తరువాత ఎన్నియో 
చిన్న చిన్న సంన్ధానములు నెలకొనినవి. ఈ సంస్థాన ప్రభువులు సంస్కృత పండితులను 
కవులను పోషించుచు వచ్చిరి. సంస్కృత విద్యాభ్యాసమునకు నెంతగనో దోహదము 
చేసియుండిరి. వీరి వలికలోను సంస్కృత సాహిత్యము ఎక్కువగ అభివృద్ధి చెందినది. 


విశాఖపట్టణము జిల్లాలోని విజయ నగర సంస్థానమును పూసపాటి క్షత్రియ 
వంశీయు లేలిరి. చిన విజయరామ గజపతి కాలమున నడిమింటి సర్వ మంగళేశ్వర 
శాస్రియను పండితుడుండెను. ఈయన సమాస కుసుమావళి, విభక్తి విలాసము, 
సర్వమంగళీయమను వ్యాకరణ [గ్రంథములను వ్రాసెను. విభక్తి విలాసమున 
లక్షశ్లోకములలో విజయరామ గజపతిని కీర్తించి యున్నాడు. సునీతి సన్నుతీయ 
మను తర్మగ్రంథమును, భగవద్గీతా భాష్యమును కూడ ఈతడు వ్రాసియుండెను. 
ఇతని కుమారుడైన పతంజలిశాస్త్రి యోగ శాస్త్రమున ప్రవీణుడై కాశీనగరమున 
నేపాలు మహారాజున కుపదేశ మొసంగి యుండెను. తరువాత ఇతడు నేపాలులో 
సంస్కృత విద్యావ్యాప్తికి మిక్కిలి తోద్చడియుండెను. ఇతని కుమారుడైన గోపాలశాస్రియు 
శివగౌరీ పరిణయాది కావ్యములను రచించెను. చెరుకూరి వేంకట రెడ్డి శాస్తి 
సర్వమంగళేశ్వరశాస్రిగారికి శిష్యుడును, అల్సుడునై యుండెను. ఇతడు 
గీతగోవిందమువలె గీత గిరీశమను కావ్యమును వ్రాసెను. ముడుంబై నరసింహాచార్యుడు 
వాసవీ పరాశరీయమను నాటకమును, భరత సర్వార్థసంగ్రహమను నాట్యగ్రంథమును, 
రామ చంద్ర కథామృతమను నొక బృహద్ధంథమును, విక్టోరియా ప్రశస్తి యనెడి 
కావ్యమును ఇంకను ననేక గ్రంథములను వ్రాసెను. ఈయన విజయనగర ప్రభువులలో 
నగ్రగణ్యుడగు ఆనందగజపతి ప్రాపున నుండెను. 


ఆనందగజపతి స్వయముగ పండితుడై ఎక్కువ కాలము విద్వద్గోష్ణులలో 
గడుపుచుందెడివాడు. విజయరామ గజపతి కొలువున నులడి ఆనంద గజపతికి 
గురువైన భాగవతుల పరిశాస్త్రి గొప్ప వ్యాకరణపండదితుడు. ఇతడు వాక్యార్థదీపికయను 


ఏ 


పరిభాషేందు శేఖర వ్యాఖ్యను, చిత్రప్రభయను శబ్దరత్న మున కొక ఉపవ్యాఖ్యానమును, 
నాగేశుని లఘు శబ్దేందు శేఖరమునకు రత్నాపణ వ్యాఖ్యను వ్రాసెను. ఆదిభట్ల 
నారాయణదాసు గొప్ప హరికథకులే కాక తెలుగునను సంస్కృతమునను పండితుడును 
కవియునైయుండెను. ఇతడు ఉమర్‌ఖయ్యూంను సంస్కృతములోనికి అనువదించెను. 
శ్రీకృష్ణ కథామృతమను హరికథనుకూడ సంస్కృతమున వ్రాసెను. తారకమను నీతని 
కావ్యము ఐదు సర్గలలో నున్నది. ఇందు సంస్కృత ఛందో వ్యాకరణాంశములు 
సోదాహరణముగ నిరూపింపబడినవి. దూర్వాసుల సూర్యనారాయణశాస్త్రి యను 
సంగీత విద్వాంసుడు కొన్ని పాటలను సంస్కృతములో వ్రాసెను. గుమ్మలూరు 
సంగమేశ్వరశాస్త్రి సుప్రసిద్ధ న్యాయశాస్త్ర పండితుడు. ఈయన మాధురీ, జాగదీశ 
క్రాద పత్రములను వ్రాసెను. పేరి కాశీనాథశాస్త్రి, ఉత్తరశాకుంతలము, పాంచాలికా 
లక్షణము, యామినీ పూర్ణతిలకమను కావ్యములను వ్రాసెను. జయంతి వెంకన్న 
పంతులు అభినవరామాయణమును, ప్రహ్లాద చంపువును, శంకరుని శివానందలహరి 
ననుకరించుచు మకుందానంద లహరిని వ్రాసెను. 


విజయనగరమున నెలకొనిన సంస్కృత కళాశాలయు నెందరో కవి పండితుల 
కాలవాలమైనది తాతా సుబ్బరాయశాస్త్రి మహామ హోపాధ్యాయులై గురు ప్రసాదవ్యాఖ్యను 
నాగేశుని శబ్దేందు శేఖరముపై వ్రాసిరి. పేరి వేంకటేశ్వర శాస్తి గురుప్రసాద శేషమునేకాక 
నాగేశగూఢార్థ దీపికను కూడ వ్రాసిరి. ఈ (గ్రంథములన్నియు పండితమాన్యము లైనవి. 

విశాఖపట్టణనివాసియైన పరవస్తు వేంకటరంగాచార్యులు మహామహో 
పాధ్యాయ బిరుదాంకితులైన సుప్రసిద్ధ సంస్కృత పండితులు. ఇతని తండ్రి 
శ్రీనివాసాచార్యుడు సర్వశబ్ద సంబోధిని యనెడి సంస్కృతాంధ్ర నిఘంటువును వ్రాసెను. 
వేంకటరంగాచార్యులు లఘు వ్యాకరణమును, కుంభకర్ణ విజయము, ఆంగ్లాధిరాజ్య 
స్వాగతమను కావ్యములను, మంజుల నైషధనాటకమును వ్రాసెను. మంజుల నైషధమున 
సంస్కత విద్యయొక్క దైన్యావస్థ వర్ణించినాడు. ఇతడు సంస్కృతమున నొక విజ్ఞాన 
సర్వస్వమును వ్రాసియున్నారు. ఈ శబ్దార్థ సర్వస్వమున సంస్కృత వాజ్బ్యయమునందలి 
విషయములన్నియు పరామర్శింపబడినవి. ఇది ఇంకను అముద్రితమే 

3కి 


సంగమవలస సంస్థాన ప్రభువైన మృత్యుంజయ నిశ్చ్ళంకు నృపాలుడు పండిత 
పోషకుడగుటయేకాక మృత్యుంజయ క్షోణిపాలీయ మను ప్రతిపదటీకను కాళిదాస 
నాటకత్రయముపై వ్రాసియుండెను. బొబ్బిలి రాజులు కూడ మండపాక పార్వతీశ్వర 
శాస్త్రి మున్నగు కవులను పోషించిరి. పార్వతీశ్వరశాస్త్రి చిత్ర కవిత్వమున నిపుణుడై 
గుణశ్లోకాది చిత్ర రచన మున్నగు కావ్యముల వ్రాసెను. 


పిఠాపురము నేలిన వెలమ ప్రభువులు సంస్కృత కవుల నెందరినో పోషించి 
కృతిభర్తలునైరి, కూచిమంచి తిమ్మకవి యను నతడు నుజనమనః కుముదచంద్రిక 
యను నొక సంస్కృత గద్య ప్రబంధమును వ్రాసెను. అవసరాల పద్మరాజు వ్రాసిన 
భాగవత చంపువునకు పద్మరాజుచంపువను నామాంతరము కూడ కలదు. దీనికి 
సుధీ చంద్రిక, కవి రంజనీ యను వ్యాఖ్యానములు కూడ కలవు దేవులపల్లి సోదరులని 
ప్రసిద్ధిగాంచిన సుబ్బరాయశాస్త్రి, తమ్మన శాప్రియను వారలు శతావధానులై రావువంశ 
ముక్తావళి మున్నగు (గ్రంథముల రచించి గంగాధర రామారావున కంకిత మొసంగిరి. 
చావలి రామసుధి తన సాహిత్య చింతామణిలో సూర్యరాయ ప్రభువును కీర్తించెను. 
అల్లంరాజు సుబ్రహ్మణ్యకవి చాటుధారా చమత్కారసారమును వ్రాసెను. వీరు పండిత 
పరీక్షలను కూడ జరుపుచుందెడివారు. 


పెద్దాపుర ప్రభువు వత్సవాయి జగపతి ఆస్థానమున అనివిళ్ళ వేంకట శాస్త్రి 
యను పండితుడుందెను. ఇతడు బాల కాళిదాస బిరుదము కలిగి చిత్ర చమత్మారమంజరి 
యను కావ్యమును వ్రాసి రాజున కంకితము చేసెను ఈతని సూర్య శతకము చిత్రకవిత్వ 
పూర్ణమైనది. చావలి రామశాస్త్రి కువలయామోదమను అలంకార ప్రబంధమును 
వ్రాసి సింహాద్రి జగపతి కంకితము చేసెను. 


ముక్తేశ్వరము జమీందారుల యాశ్రయమున నుండిన కొల్లూరి సోమశేఖరుడు 
ఆలంకార మకరందము, సాహిత్య కల్చ్పద్రుమము అను అలంకార శాస్త్రగ్రంథముల 
వ్రాసెను. ఇందు సాహిత్య కల్చ్పద్రుమము వారణాశి ధర్మసూరి వ్రాసిన సాహిత్య 
రత్నాకరమునకు ప్రతి స్పర్థిగా రూపొందినది. ఇందు లక్ష్య శ్లోకములన్నియు శ్రీకృష్ణ 


ఏ9 


స్తుతిపరములైనవి. జయఘోషణ, త్యాగ ఘఫోషణ మున్నగు నవీన కావ్య ప్రక్రియలిందు 
సోదాహరణముగా నిరూపింపబడినవి. అలంకార మకరందమున అమ్మన ప్రభువును 
కీర్తించెను. ఇతని భాగవత చంపువునందు కోనసీమ సంపద్వైభవమును చక్కగా 
వర్ణించినాడు. ఇందు ప్రౌఢ ప్రయోగములు కలవు. 


శొంఠి భద్రాద్రిరామశాస్త్రి ఉర్లాంప్రభువుల యొద్ద నుండి శ్రీరామ విజయాది 
కావ్యముల వ్రాసెను. కాకర్లపూడి జమీందారును కీర్తించుచున్న అలంకారమంజరి 


యను గ్రంథమొకటి లభ్యమగుచున్నది. దీనికర్త ఎవరో తెలియదు. 


నూజివీడు ప్రభువైన శోభనాద్రి అప్పారావు సయముగ సంస్కృతమున కవియై 
తన తండ్రిని కీర్తించుచు రాజ్య లక్ష్మీపరిణయమను నాటకమును వ్రాసెను. అనివిళ్ళ 
వేంకటశాస్త్రి, మేకా నరససింహఅప్పారావును పొగడుచు అప్పరాయ యశశ్చంద్రోదయమను 
అలంకార ప్రబంధమును వ్రాసెను. ఇతడు అలంకార సుధాసింధువు, రుక్మిణీ పరిణయ 
నాటకము మొదలగు గ్రంథములను కూడ వ్రాసెను. ఈయన కుమారుడైన నారాయణ 
పండితుడు సాహిత్య కల్చద్రుమమున జగన్నాథ అప్పారావును కీర్తించి ఆయనకే అంకితము 
చేసెను. చర్ల వంశమునకు చెందిన పండితులును ఈ నూజివీడు ప్రభువుల యొద్ద 
నుండిరి. చర్ల వెంకటశాస్త్రి ధర్మసూరి సాహిత్య రత్నాకరమునకు నౌకయను వ్యాఖ్యను 
వ్రాసెను. భాష్యకార శాస్త్రి నూజివీడు ప్రభు కీర్తి పరముగ మేకాధీశ కల్పతరువను 
అలంకార ప్రబంధమును వ్రాసెను. ఇతడు అతిక్షిషుగు అన్వయము కలిగిన మేకాధీశ 
రామాయణమును, కంకణ బంధ రామాయణమును వ్రాసి వానికి స్వయంగా 
వ్యాఖ్యానములను వ్రాసెను. వేంకటశాస్త్రి యను సమాన నామధేయముకల ఇద్దరు 


పండితులు వరుసగా లక్షీసహ'్రవాఖ్యను సీతారామ చంపువును వ్రాసిరి. వెంకటరంగ 


ఉష 


అప్పారావు ఆన్టానమున నుండిన గోపాలకృష్ణ కవి. శోభనాద్రీశ వైభవమను పెద్ద 


చంపువును వ్రాసెను. గాంగేయేశ్వర సూరి సాత్రాజితీ పరిణయచంపువు వ్రాసెను.. 
రొంపివర్ల పార్ధసారధి వైయాకరణ పంచానన బిరుదాంకితుడై మదనానంద భాణము, 
స్వాపప్రత్యయము మున్నగు గ్రంథముల వ్రాసెను. 


దశరూపక పద్ధతియను నాటక లక్షణమును వ్రాసిన కొరవి రామకవి 
కార్వేటినగర జమీందారులయొద్ద నుండెను. ఇతడు అనంతుని భారత చంపువునకు 
లాస్యమను వ్యాఖ్యానమును, కువలయానందము, విశ్వగుణాదర్శ చంపువులకు కూడా 
వ్యాఖ్యలను వ్రాసియుందెను. కచ్చపేశ్వర దీక్షితుడు తన రామచంద్ర యశోభూషణమున 
బొమ్మరాజును కీర్తించెను. 

కాళహస్తి జమీందారులు శిష్టు కృష్ణమూర్తిశాస్తి మున్నగు పండితులను 
పోషించిరి. ఇతని యక్షోల్లాసము మేఘసందేశమునకు పూరణము. మదనాభ్యుదయ 
భాణము, కంకణబంధ రామాయణములను కూడ ఇతడు వ్రాసెను. పై భాణము 
శబ్బాలంకార పూర్ణమై శ్రీకూర్మ క్షేత్రమున వసంతోత్సవమును వర్ణించు చున్నది. 
కంకణబంధ రామాయణమునకు స్వయముగ వ్యాఖ్యానమును కూడ-వ్రాసెను. కొక్కొండ 
వేంకటరత్నం పంతులు గీత మహానటమును, స్నోత్రములను వ్రాయుటయే కాక అక్షర 
సాంఖ్య వేదాంతమును ప్రతిపాదించుచు మార్గదాయిని యను గ్రంథమును వ్రాసెను. 
వెంకటగిరిలో కుమారయాచనృపాలుని ఆశయముననున్న పురుషోత్తమ పండితుడు 
చతుష్టష్టి విద్యాసంగ్రహమును వ్రాసెను. 

గద్వాల సంస్థానము సంస్కృత విద్యాపోషణమునకు మిక్కిలి పేరు గాంచినది. 
ఈ సంన్థానమును పాకనాటి రెడ్డిరాజులు ఏలియుండిరి. వీరు పండిత సభలను 
విద్వత్పరీక్షలను కూడ జరుపుచుండిరి. రాయలూరు కందాళార్యుడు వేంకటభూపతిని 
స్తుతించుచు అలంకార శిరోభూషణమును వ్రాసెను. తిరుమలాచార్యుడు కల్యాణ 
పురంజయ నాటకమును, కణాదం పెద్దన సోమయాజి చంపూ రామాయణ 


శే 


వ్యాఖ్యానమును, కామసముద్రం, అప్పలాచార్యులు యథాశ్లోక రామాయణమును 
రచించిరి. 

సురపుర సంస్థాన ప్రభువులు తిరుమంల బుక్క పట్టణవంశీయులైన కవి 
పండితులను పోషించియుండిరి. వీరందరును విశిష్టాద్వైత వేదాంతమున అసమాన 
పాండిత్యము కలిగియుండిరి. వేదాంత (గ్రంథములనేకాక కావ్య నాటకములను కూడ 
వ్రాసిరి. అణ్జయకవి ఆచార్యవింశతి, అభినవ కర్ణామృతము, రసోదారభాణము, 
తత్త్వగుణాదర్భ చంపువులను వ్రాసెను. ఈ చంపువులో వేంకటాధ్వరి విశ్వగుణాదర్భ 
చంపువు ననుసరించుచు శాంభవ, శ్రీవైష్ణవ్రల సంవాదము మనోహరముగ వర్ణించినాడు. 
ఇందు సహజముగ శ్రీవైష్ట్ణవుడే తత్త్వవేత్తయు లోకజ్ఞుడునని వర్ణింప బడినది. 
వేంకటాచార్యుడు యతిరాజ దండకము, అలంకార కౌస్తుభము, శృంగార తరంగిణీ 
నాటకము మున్నగు వానిని రచించెను. శృంగార లక్షణము శృంగార తరంగిణీ నాటకమున 
పారిజాతహరణ కథ సానుప్రాసముగ వర్ణింపబడినది. ఇతని బాణాసుర విజయ 
చంపువులో చంపకమాల, మదలేఖ, హంసీ యను వృత్తములు నిబంధింపబడినవి. 
బుచ్చి వేంకటాచార్యుడు అభినవ శృంగార రసమంజరి, కల్యాణపురం జయనాటకము, 
శృంగార సర్వస్వమను గ్రంథముల వ్రాసెను. కామసముద్రం వెంకటకవి పిన్న వయసుననే 
రసికజన మనోల్లాస భాణమును వ్రాసెను. ఇందు కొక్కోకోపాధ్యాయుడను నొక 
కామతంత్రాచార్యుడు కూడ వర్ణింపబడినాడు. 


తెలంగాణములోని జటప్రోలు సంస్థాన ప్రభువులును సంస్కృతమును పోషించిరి. 
కృష్ణమాచార్యుడు శ్రీ కృష్ణచంపువు మున్నగు కావ్యములు వ్రాసెను. సురభి వెంకట 
జగన్నాధరావు కొలువుననున్న హోసదుర్గం కృష్ణమాచార్యులు లక్ష్మీశవిలాసచంపువును, 
మదనగోపాల మాహాత్య కావ్యమును రచించెను. పై చంపువులో సంస్థానాధీశుల 
వంశము విస్తరముగ వర్ణింపబడినది. 


గోల్కొండ నవాబుల కాలమున కూడ సంస్కృత సాహిత్య మభివృద్ధి చెందినది. 
గుల్బర్గా నివాసియైన అక్చరుషా అను మహమ్మదీయ పండితుడు తెలుగునను 


షం 


సంస్కృతమునను శృంగార మంజరియను అలంకార ప్రబంధమును రచించెను. ఇందు 
నాయికా నాయకలక్షణములు శృంగారనాయికా ప్రభేదములు చక్కగా నిరూపింపబడెను. 
రసమంజరి మున్నగు గ్రంథముల నీతడు నయుక్తికముగ విమర్శించి యున్నాడు. 


కందవోలు ప్రభువైన ఆనందరాయిదేశాయి ఆస్థానములో అయ్యవారు శాస్తి 
యను కవి యుందెను. ఇతడు సభారంజనమను నొక ఏకాంకిక రూపకమును వ్రాసెను. 
ఇందాకవి తనయొక్కయు, తనయాశ్రయమైన ప్రభువు యొక్కయు అనుభవములు 
పొందుపరచినాడు. 


ఈ విధముగ నీ చిన్నచిన్న సంస్థానముల ్రభువులును వారి చెంత నుండిన 
కవి పండితులును సంస్కృత సాహిత్యమున కెనలేనిసేవ యొనర్చిరి. సంస్కృత 
శాస్త్రాధ్యయనమునకు విద్యావ్యాప్తికి నెంతో తోడ్పడి యుండిరి. 


4 


ఇతర కవి పండితులు 
ఆయా రాజాస్థానములతో విశేషముగ సంబంధము లేకయే సంస్కృత భాషా 
సేవ చేసిన కవిపండితులెందరో ఉండిరి. వీరిలో మిక్కిలి ప్రసిద్ధి గాంచిన కొందరిని 
స్మరించుట మన కర్తవ్యము. 


బొమ్మకంటి అయ్యలునాథ కవి కుహనాభైక్షవ ప్రహసనమును వ్రాసెను. 
ఇది రాజశేఖర పురమున గోపికారమణుని వసంతోత్సవమున వ్రాయబడెను. ఇందు 
ఆత్మయోనితీర్థుడను బౌద్ధభిక్షువు అహమ్మదుఖాన్‌ అను తురుష్ముని వద్దనున్న 
చంద్రలేఖయను వేశ్యను పొందుట హాస్యరస భరితముగ వర్ణింపబడినది. ఇంద్రకంటి 
నారాయణకవి శ్రీహర్చుని నైషధీయ చరితముపై సిద్ధాంజనమను వ్యాఖ్యానమును 
వ్రాసెను. ఇతని కుమారుడైన కొండుభట్టు శృంగారరస భృంగారమను ఖాణమును 
రచించెను. ఇదే వంశమున జన్మించిన లింగం భట్టు కాళిందీముకుంద చంపువును 
వ్రాసెను ఇది కేవలమొక తెలుగు ప్రబంధమువలె నున్నది. ఈ చంపువులో కాళిందియు 
ఆమె చెలికత్తెయైన విశారదయు పరస్పరము ప్రాకృతమున సంభాషించు కొందురు. 


ప్రాధకవి యను నామాంతరము కలిగిన ఈయన శృంఖలాది బంధములను 
కూడ నిబంధించినాడు. కనకసభాపతి వృత్తారత్నాకరమునకు లలితయను చిన్న వ్యాఖ్యను 
వ్రాసెను. సీతారామకవి వృత్తదర్చణమును, కొన్ని క్షేత్రమాహాత్యములను వ్రాసెను. 


కొడమర్తి కామేశ్వరుడు పద్మనాభ ప్రభువు యొక్క ఆజ్ఞ ప్రకారము శంకరుని 
సౌందర్యలహరికి అరుణామోదినీ వ్యాఖ్యను వ్రాసెను. ఇతని రామాయణ చంపూ 
వ్యాఖ్యానమునకు విద్యుల్లతయని పేరు, దేవరకొండ కృష్ణబుధుడు తన అలంకార 
సర్వస్వమున గోపాల దేవుడను నాయకుని కీర్తించెను. ఏలేశ్వర గోపాలకవి 
జైమినీభారతముననుసరించుచు యుధిష్టిరాశ్వమేధ చంపువును రచించెను. గోవింద 
జ్యోతిర్విదుడు గోదావరీ తీరమున నున్న శివురి వాస్తవ్యుడు. జ్యోతిశ్చాస్త పండితుల 
కుటుంబమునకు చెందినవాడు. అట్టాలదేశీయుడైన రామచంద్రుని సభ్యాభరణమను 

డడ 


పద్య సంగ్రహమునకు వ్యాఖ్యానము నీతడు వ్రాసెను. తిమ్మయసూరి సుబంధుని 
వాసవదత్తపై దర్పణ వ్యాఖ్యను రచించెను. 

తిరుమలా చార్యుడు ప్రతాపరుద్రీయము మీద రత్నశాణ వ్యాఖ్యనేకాక 
కువలయానందముపై చమత్మార చంద్రికా వ్యాఖ్యానమును వ్రాసెను. తిరువేంకటదేశిక 
స్వామి ప్రాకృతమున శ్రీశైలాధీశస్తుతిని దానికి సంస్కృత ఛాయను కూడా వ్రాసెను. 
సింహాచల నివాసియైన మరింగంటి నరసింహాచార్యుడు తన శకవైరి వైభవ దివాకరమను 
అలంకార ప్రబంధమున నమ్మాళ్వారును కీర్తించుచు ఉదాహరణ శ్లోకములను రచించెను. 
కందుకూరి నాగనాథకవి మీనాక్షి విజయ చంపువును వ్రాసెను. అందు మధురాపుర 
వర్ణనము మీనాక్షీ దేవి వివాహము వర్ణింపబడినది. పద్మనాభకవి తన త్రిపుర విజయ 
వ్యాయోగమున కోటిపల్లి సోమేశ్వరుని వసంతోత్సవమును వర్ణించెను. మరియొక 
పద్మనాభుడు లీలాదర్పణ భాణమున లీలావతియను కలావతికిని లీలాశేఖరునకును 
మధ్యగల ప్రణయమును వర్ణించినాడు. 


పశుపర్తి పాప యల్లయసూరి గొప్ప వ్యాఖ్యాత. ఇతడు లీలాశుకుని కృష్ణ 
కర్ణామృతమునకు సువర్ణ్షచషక యను వ్యాఖ్యను వ్రాసెను. వ్యాఖ్యారంభమున పెద్దిభట్టును 
ప్రశంసించినాడు 'సోమగిరి” 'చింతామణి' అను పదముల కితడు వ్యాఖ్యానాంతర 
మొనర్చి లీలాశుకుడు ఆంధ్రుడేమోయను శంకను కూడ చూపినాడు. ' యద్వా 
చింతామణి రితి శ్రీకాకుళేశ్వరానుగ్రహ వశాన్నిర్మలాంతరంగా కాచిద్వనితేతి వా”. 


ఏలేశ్వర మహోపాధ్యాయవంశమువాడైన పెద్దిభట్టు సూక్తి వారిధి యను 
సుభాషిత సంగ్రహమును కూర్చెను. ఇందు పదమూడు శతకములున్నవి. రాజశతకమున 
కృష్ణరాయలు, వేమ భూపాలుడు, వీరరుద్రుడు, శ్రీరంగక్షితీశుడు పేర్కొనబడిననారు. 
భాస్మరకవి శివమోహినీ విలాస మహాకావ్యమున కొన్ని అష్టపదులను కూడ వ్రాసినాడు. 


బొల్లాపిన్ని మల్లినాథుడు అమరకోశముపై అమరపద పారిజాతమను టీకను 
వ్రాసెను. ఇందీతడు సుభూతి వ్రాసియుండిన టీకను పరామర్శించినాడు. వంగల 


45 


లింగయసూరి అమరకోశముపై అమరకోశ పదవివృతి యను వ్యాఖ్యానమును రచించెను. 
ఇది లింగాభట్టీయమని ప్రసిద్ధి చెందినది. దీనికి తమిళమున అనువాదము కూడ 
కలదు. ఇది మల్లినాథునకు పూర్వమే వ్రాయబడినదని కొందరందురు. 


చిలకమర్తి వెంకటాచార్యుని మనుమడైన రంగశాయి భానుదత్తుని రససమంజరిపై 
ఆమోదవ్యాఖ్యను వ్రాసెను. అక్బరు షాహీ శృంగార మంజరి దీనిని అనుసరించుచున్నది. 
వేంకట కృష్ణకవి విలాస భూషణ భాణమున భద్రాచల క్షేత్రమందలి సీతారాముల 
కల్యాణ మహోత్సవమును వర్ణించియున్నాడు. ఇందొక మాలికా బంధము కూడ 
వ్రాయబడినది. గొడవర్తి వేంకట నారాయణ దీక్షితుడు శృంగారసార మను అలంకార 
ప్రబంధమున ధర్మార్ధ కామ మోక్ష శృంగార భేదముల వర్ణించినాడు. అదే నామముకల 
మరియొక గ్రంథములో రూపక ప్రబేధములు క్షుద్రప్రబంధములు వర్ణింపబడినవి. 


విదగ్ధ చూడామణి పంచాశన్నిఫఘుంటు సారమును, యల్లాపంతుల 
వేంకటేశ్వరుడు దక్షిణామూర్తి నిఘంటువును వ్రాసిరి. రెండవ దానియందు ముఖ్యముగ 
ఓషధులు చెప్పబడినవి. వేంకటాచార్యకవి కోకిల సందేశమును వ్రాసెను. శ్రీశైల 
వేంకట రాఘవకవి శృంగార కందుకమను ప్రబంధమునకు నుమచాప విహారమను 
వ్యాఖ్యానము వ్రాసెను. శృంగార కందుకము నెవరు వ్రాసిరో తెలియదు, ఇందు 
పూర్వావంచాశత్‌, ఉత్తమ వంచాశత్‌ అని రెండు విభాగములున్నవి. 
(గ్రంథమునకంతకును జార పంచాశత్‌ అను నామాంతరము కూడ కలదు. ఇందు 
జగన్నాథస్వామి రథోత్సవమును వర్ణించుచు జగన్నాథ స్వామినే జారుడుగా చిత్రించిన 
శృంగార శ్లోకములున్నవి. దీనికి మన్మథోల్లాసమను మరియొక వ్యాఖ్యయు కలదు. 
వేంకటాచార్య కృతమైన చాతురీ చంద్రికా భాణమున తిరుపతిలోని ఉత్సవములు 
చతుర శేఖరుడు, చమత్మారమంజరి అను వారల శృంగారమును వర్ణింపబడినవి. 


భక్తిభూపతి కుమారుడైన మనమ భూపుని ఆశ్రితుడై యుండిన అమృతానంద 
యోగి అలంకార సంగ్రహమను ప్రకరణమును వ్రాసెను. ఈ రాజు లెవరో 
గుర్తింపలేకున్నాము. ఇందు అక్షరముల యొక్కయు గణముల యొక్కయు మంగళామంగళ 


46 


ఫలితములు, ఉదాహరణ కావ్య భేదములు వర్ణింపబడినవి. చింత గుంట నాగభూపాలుని 
పొగడుచు పురుషోత్తమసుధి కవితావతారమను అలంకార [గ్రంథమును వ్రాసెను. ఇందును 
చాటు ప్రబంధములు నిరూపింపబడినవి. 


తాళ్ళపాక అన్నమాచార్యుడు సంస్కృతమున కూడ పాటలను వ్రాయుటయే 
కాక పదలక్షణమను సంగీత శాస్త్ర గ్రంథమును కూడ రచించెను. ఇతని మనుమడు 
చిన తిరుమలయ్య సంకీర్తన లక్షణము వ్రాసెను. పెద్దిభట్టు వ్రాసిన ప్రసంగ రత్నావళి 
యందు డెబ్బదిరెండు పద్ధతులలో వివిధ గ్రంథములనుండి ప్రాస్తావిక శ్లోకములు 
సుభాషితములు సం[గ్రహింపబడినవి. ఇందు సమకాల ప్రభువులు, కవులు 
పేర్కొనబడియున్నారు. దీనికి సంక్షిప్తరూపమైన ప్రసంగ రత్నావళీ సంగ్రహము కూడ 
లభ్యమగుచున్నది. 


అభినవ కాళిదాస బిరుదాంకితుడైన వెల్లాల ఉమామహేశ్వరుడు మోక్షగుండం 
అక్కయసూరి శిష్యుడు. ఇతడు అద్వైత వేదాంతవేత్తమై అద్వైత కామధేను, 
విరోధవరూధిని మున్నగు వేదాంత గ్రంథములను వ్రాసెను. వ్యాకరణశాస్త్ర పండితుడై 
పాణినీయవాద నక్షత్రమాలను వ్రాసెను. కవికుంజరుడీతడు విజయనగరరాజుల 
కొలువులో దుర్ద్ణయుడను పండితుని నిర్జించెనని వర్ణించినాడు. ఇతని భాగవత 
చంపువునకు ఈతని గురువైన అక్కయ్య సూరియే రత్నావళి యను వ్యాఖ్యను 
వ్రాసియుండెను. కవికుంజరుడు ఉమామహేశ్వరుని శిష్యుడే. ఈతడు సభారంజన 
ప్రబంధమును వ్రాసెను. 


వారణాశి ధర్మసుధి తన సాహిత్య రత్నాకరమున ఉదాహరణ శ్లోకముల 
నన్నింటిని శ్రీరామస్తుతి పరముగ వ్రాసెను. రాజాశ్రయము పొంది వారినే పొగడిన 
విద్యానాథాదులను నిరసించినాడు. ఇతడు నరకాసుర వ్యాయోగమును, సూర్యశతకమును, 
హంససందేశమను ప్రాకృతకావ్యమును కూడ వ్రాసెను. పై సాహిత్యరత్నాకరమునకు 
మల్లాది లక్ష్మణసూరి, వెంకటేశుడు అను తెలుగు వారలేకాక మధుసూదనమిథశ్రుదనీ 
నొక యుత్మళదేశీయుడును వ్యాఖ్యానమును వ్రాసెను. ఈయన సన్యసించి రామానంద 


డ్‌ 


నామధేయుడై కాశీలో శంకరుని బ్రహ్మసూత్ర భాష్యమునకు రత్న ప్రభావ్యాఖ్యను 
వ్రాసినట్లు ముందే చెప్పియున్నాము. 

రావూరి కాళహస్తికవి అప్పయ్య దీక్షితుని శిష్యుడు. ఇతడు రామరాజ భూషణుని 
వసుచరిత్రను సంస్కృతమున వసుచరిత్ర చంపువను పేర వ్రాసెను. ఈయన 
భేదధిక్కారవివృతి యను వ్యాఖ్యనుకూడ రచించెను. వేంకటాచార్యుడు తన రుక్మిణీ 
పరిణయ చంపువులో బమ్మెర పోతనామాత్యుని తెలుగు భాగవతము ననుసరించుచు 
రుక్మిణీకల్యాణ కథను వర్ణించెను. విరూపాక్షయజ్వ చంద్రా లోకమునకు శారదాశర్వరీ 
వ్యాఖ్యను, సంస్కృత వృత్తములను సోదాహరణముగ నిరూపించుచు నృసింహ 
వృత్తమాలను వ్రాసెను. 


తణుకు నివాసియైన శాంతలూరి కృష్ణసూరి సాహిత్య కల్పలతికను వ్రాసెను. 
ఇందు సంస్కృత కావ్యములలోని వ్యాకరణ విశేషములను చర్చించి యున్నాడు. ఈ 
[గ్రంథము యొక్క ఐదవ అధ్యాయమునకు అమర మండన మనిపేరు. దీనిలో శ్రీ హర్ష 
పండితుడు వ్రాసిన అమరఖండనము నిశితముగ విమర్శింపబడినది. ఇతడు తన 
అలంకారమీమాంసలో జగన్నాథుడు రసగంగాధరమున చేసిన పూర్వాలంకారికుల 
మతఖందనమును విమర్శించి వారి సిద్ధాంతములను పునఃప్రతిష్థాపించినాడు. 
అమరమందనమున ఆ కాలములో తెలుగు దేశములోనను, పరిసర ప్రాంతములందును 
రచింపబడిన కోశగ్రంథములు, నిఘంటు వ్యాఖ్యానములు ఎన్నియో పరామర్శింప 
బడినవి. 


వెల్లాల రామచంద్రకవి సరసకవికులానంద భాణమును, శ్రీ కృష్ణ విజయ 
వ్యాయోగమును వ్రాసెను. చాగంటి మల్లనారాధ్యుడు శివలింగ సూర్యోదయమును 
రచించెను. కల్య లక్ష్మీనృసింహకవి విశ్వదేశిక విజయమును కవికౌముదియను 
అన్యోక్తుల సంకలనమును వ్రాసెను. వట్టివల్లి నరకంఠీరవుడు సుబంధుని వాసవదత్తను 
సంగ్రంహించుచు ఆర్యావృత్తములలో వాసవదత్తా కథాసారమును వ్రాసెను. ఓరుగంటి 
లక్ష్మణ సోమయాజి సీతారామ విహార మహాకావ్యమును వ్రాసెను. దీనిపై రెండు 


48 


వ్యాఖ్యలును వచ్చినవి. ఇందు కాశీపుర మాహాత్యము సవిస్తరముగా వర్ణింపబడినది. 
ఇతడు కైయట వివరణము, సంగీతలక్షణము, గీత మహేశ్వరమను గ్రంథములను 
కూడ రచించెను. సోమేశ్వర పండితుడు రాఘవయాదవీయమను ద్వర్థికావ్యమును 
వ్రాసెను. ఓరుగంటి రామామాత్యుడు శివోదాహరణమును, కాళీపట్నం సిద్ధరామకవి 
మల్లికార్జున స్తవోదాహరణము అను ఉదాహరణ కావ్యములను రచించియుందడిరి. 
మామిడి వేంకటార్యుని శబ్దార్థకల్పతరుకోశమున అకారాంతాది అంత్య వర్ణక్రమమున 
సంస్కృత పదములు చెప్పబడినవి. ఫట్టేపల్లి కుమారస్వామిశాస్త్రి చెన్న బసవపురాణమును 
సంస్కృతీకరించెను. అనంతరామ పండితుడు సుప్రసిద్ధ వేదాంత [గ్రంథమైన 
సీత్రారామాంజనేయమును వ్రాసిన లింగమూర్తి వంశములోనివాదే. ఇతని సీతావిజయ 
చంపువులో శతకంఠ రామాయణ కథ వర్ణితమైనది. 


కోరాడ రామచంద్రకవి ప్రసిద్ధులైన ఆర్వాచీన సంస్కృత కవులలో ఒకరు. 
ఇతడు మచిలీపట్టణమున కళాశాలలో పనిచేయుచు అనేక సంస్కృత [గ్రంథములను 
వ్రాసెను. ఇతని ఘనవృత్తము మేఘ సందేశమునకు ముగింపు. 


ఇతని గ్రంథములలో కాళిదాసుని కవికంఠపాశమునకును, అమృతా 
నందయోగి యొక్క అలంకార సంగ్రహనునకును వ్రాసిన వ్యాఖ్యలు పేర్కొన దగినవి. 
ఇతని రామచంద్రీయ మొక గద్యకావ్యము. ఇతడు స్వోదయ కావ్య మనుపేర తన 
స్వీయ చరితమును కూడ సంస్కృతమున రచించెను. మేడేపల్లి వెంకట రమణాచార్యులు 
షేక్సియరు నాటక కథలను, వకుళాభరణమును సంస్కృతమున వ్రాసెను. 


బెల్లంకొండ రామరాయకవి అసమాన ప్రతిభాశాలియై అనేక గ్రంథములను 
వ్రాసెను. వానిలో స్నోత్రములు, సంగీతకావ్య లక్షణములు, కావ్యములు, వేదాంతాది 
శాస్త్ర గ్రంథములు కూడ ఉన్నవి. సిద్ధాంత కౌముదికి శరద్రాత్రియను వ్యాఖ్య, 
శాంకరభాష్య విమర్శ, చంపూభాగవత వ్యాఖ్య, కృష్ణలీలా తరంగిణి యను గీతకావ్యము, 
గీతాభాప్యము మున్నగునవి ఈతని ప్రముఖ కృతులు. 


తం 


కావ్యకంఠ గణపతి శాస్రీయు విశేష ప్రతిభాన్వితుడైన పండితుడే. ఇతడు 
రమణమహర్షి యాశయమున నుండి రమణగీత, ఉమా సహస్రము, భృంగ దూతము, 
సుకన్యా దర్శసంవాదము మున్నగు గ్రంథములను వ్రాసి యుండెను. ఈయన అశు 
కవితా నైపుణ్యము కలిగియుండెను. వేదమంత్రములకును వ్యాఖ్యలు వ్రాసెను. 


ప్రస్తుత కాలములోకూడ సంస్కృతమున కావ్య నాటకములు వ్యాఖ్యానములు, 
శాస్త్రటీకలు వ్రాయువారు లేకపోలేదు. వీరిలో కొందరు నూతన ప్రక్రియల నవలంబించి 
సమకాలీన విషయములను గూర్చియు వ్రాయుచున్నారు. తెలుగు సాహిత్యములోని 
సుప్రసిద్ధ కావ్యముల ననువదించుట, వాని నాధారము చేసికొని సంస్కృతమున 
గ్రంథనిర్మాణము చేయుట కూడ జరుగుచున్నది. అందు శ్రీ యస్‌. టి. జి. వరదా 
చార్యులవారి శతకానువాదములు, శ్రీ కె.వి.యన్‌,అప్పారావుగారి గాంధీగీత, 
శ్రీ కొల్లూరి సోమశేఖరశాస్రిగారి మాధ్యమిక కారికావ్యాఖ్య, శ్రీ పేరి సూర్యనారాయణ 
శాస్త్రి గారు భూషణసారముపై వ్రాసిన తత్పదర్శినీ వ్యాఖ్య, శ్రీ సన్నిధానం సూర్యనారాయణ 
శాస్త్రిగారి రామదాసము, వివేకానందము పేర్క్శొనదగియున్నవి. 
ఆధునిక పరిశోధనా పద్ధతిలో సంస్కృత పాండిత్యమును పొంది 
భాషాసేవ చేసినవారును కలరు. అట్టివారిలో మానవల్లి రామకృష్ణకవి 
పేర్కొనదగియున్నాడు. తిరుపతిలో సంస్కృత పరిశోధనకై శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య 
విద్యా పరిశోధన సంస్థానము చాలాకాలమునుండి పని చేయుచున్న. వీరొక సంస్కృత 
పరిశోధన పత్రికను కూడ నడపుచున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయమున 
కనుబంధముగనున్న సంస్కృత అకాడమీ వారు ఉత్తమ సంస్కృత [గ్రంథములను 
పరిష్కరించి ముద్రించుచున్నారు. చిత్తూరులోని సంస్కృత ్రచారిణీ సభవారు 
సంస్కృతమున పరీక్షలు జరుపుటయేకాక గైర్వాణియను సంస్కృత పత్రికను కూడ 
నడుపుచున్నారు. తిరుపతినుండి చాలాకాలము ముఖ్యముగ శ్రీ, డి. టి. తాతాచార్యులవారి 
పర్యవేక్షణలో ఉద్యాన పత్రిక వెలువడినది. కొందరు సంస్కృత పండితులు సంస్కృత 
[గ్రంథములకు చక్కని తెలుగు అనువాదములను వ్రాసి తెలుగువారు సులభముగా ఆయా 


5్‌0 


ఆయా సంస్కృత గ్రంథముల నభ్యసించుటకు తోడ్పడుచున్నారు. ఇట్టివారిలో అప్పల్ల 
జోగన్నశాస్త్రి గారి కావ్యవ్యాఖ్యలు చెప్పదగినవి. తెలుగు అకాడమీ వారి యాధ్వర్యమున 
వాక్యపదీయము, మహాభాష్యము మున్నగు శాస్త్ర గ్రంథములకు తెలుగు వ్యాఖ్యలు 
కూడ వెలువడుచున్నవి. రాష్ట్ర సాహిత్య అకాడమీ వారును సంస్కృత [గ్రంథ 
ప్రచురణమునకు తోద్చడుచున్నారు. 

పైన వివరించిన రీతిని తెలుగువారు అమరవాణిని బహుముఖముగ సేవించి 
కృతార్జులైరి. సంస్కృత వాజ్మయ ప్రక్రియలన్నియు తెలుగు దేశమున వెలసినవి. వేద 
వేదాంగముల వ్యాఖ్యలు, రామాయణ మహాభారత వ్యాఖ్యలు, కథలు, పురాణేతిహాస 
సంగ్రహములు, వివిధ దృశ్య శ్రవ్య కావ్యములు, కావ్యవ్యాఖ్యానములు ఉదాహరణాది 
నూతన కావ్య విశేషములు వచ్చినవి. బౌద్ధము, వేదాంతము, న్యాయ వ్యాకరణ 
మీమాంసాది శాస్రములలోను స్వతంత్ర గ్రంథములు వ్యాఖ్యలు రచించబడినవి. 
అలంకార శాస్తమునను సంగీత నాట్యములందును మంచి [గ్రంథములు చాలా 
వచ్చినవి. ఇక గణితము, ఆయుర్వేదము, జ్యోతిషము మున్నగు శాస్త్రములందును 
(గ్రంథరచన సాగినది. నిఘంటు రచన, పరిశీలనము బాగుగా జరిగినవి. ఆధునిక 
కాలములో కూడ సంస్కృత రచన కొనసాగినది. ప్రాకృతము, తెలుగు వ్యాకరణములును 
సంస్కృతమున వ్రాయబడినవి. తెలుగువారి సంస్కృత శాసనములును విశేష కావ్య 
లక్షణములతో విరాజిల్లుచున్నవి. 

సంస్కృత కావ్యాధ్యయనము జరిగినంత కాలము మల్లినాథుని ఎవరును 
విస్మరింపజాలరు. ఇటులనే తర్మ శాస్ర్రాభ్యాసమునకు తర్మ సంగ్రహము మొదటిమెట్టు, 
అలంకార శాస్త్రవాజ్బ్యయ వికాసములో కాళ్ళ్మీరము తరువాత చెప్పదగినది తెలుగు 
దేశమే. విద్యానాథుని ప్రతాపరుద్రీయమున్నూ విషయ పరిష్కారమునకు జగన్నాథుని 
రసగంగా ధరమున్నూ విశేషముగ చెప్పుకొనదగినవి. చమత్కార ప్రస్థానమును 
విశేషముగ నిరూపించిన చమత్మార చందద్రికయు విశిష్ట గ్రంథమే. తెలుగు దేశమున 
వెలసిన కావ్యములలో చంపువులు, చరిత్ర కావ్యములు ముఖ్యమైనవి. ప్రశస్తికావ్యము 
లొక నూతన ప్రక్రియ. ఇవి ఇచట వచ్చిన లక్షణగ్రంథములలోనను నిరూపింపబడినవి. 
ఇచటి శాసనములలో కావ్యములే శిలాంకితములై విరాజిల్లు చున్నవి. పరవస్తు 
వేంకటరంగాచార్యులవారు వ్రాసిన శబార్థసర్వస్వ మొక సంస్కృత విద్యా సర్వస్వమే. 
మరియు తెలుగునాట వెలసిన ఈ సంస్కృత సాహిత్యము నంతటను తెనుగుదనము 
స్పష్టముగా భాసించుచున్నది. 

ఈ విధముగా సంస్కృత భాష, సాహిత్యము ఆంధ్రదేశమున మిక్షిలి 

క్‌ 


ఆదరమును పొంది చిరకాలము గొప్ప వికాసము పొందియున్నది. రాజులు, 
మంత్రులు, సామంతులు, సంస్థానాధీశులు, సంస్కృత కవులను పండితులను పోషించిరి. 
వేదశాస్తములు, కావ్యములు, లక్షణ గ్రంథములు నిత్యనూతన ప్రక్రియలతో వెలసినవి. 
నేడీ గ్రంథములు లిఖితరూపమున ఆంధ్రప్రదేశమందలి పుస్తకభాండారముల 
యందేకాక తంజావూరు, మద్రాసు, మైసూరు, తిరువనంతపురము, లండను 
నగరములలో సం[గ్రహింప బడియున్నవి. ఇతర ప్రాంతములనున్న తెలుగువారి 
(గ్రంథముల ప్రతికృతులను వ్రాయించి యుంచుకొనుట మన ముఖ్య కర్తవ్యము. 
వీనిలో పెక్కులు ఆముద్రితములును, అసమగ్ర ముద్రితములునై యున్నవి. ఈ 
సంపదను సంరక్షించుకొనుట కొక ప్రత్యేక (గ్రంథమాలను సక్రమముగ పరిష్కరించి 
ముద్రింపవవలసియున్నది. వేద శాస్త్రములను ఇతిహాస పురాణములను శాప్రీయ 
పద్ధతి నభ్యసించి పరిశోధన చేయుట, ప్రాకృతమును కూడ అధ్యయనము చేయుట, 
సంస్కృత భాష. వాజ్బ్యయమును గూర్చి విశేష పరిశోధనమును చేయుట మిక్కిలి 
అవసరము. సంస్కృత వాజ్బ్యయములోని విషయములను తెలుగున ప్రచారము 
చేయుటయు మన కర్తవ్యమే. మన ప్రభుత్వమువారు సంస్కృత పరిశోధనకై ఒక 
కేంద్రమును స్థాపించవలెనని ఆలోచించు చుండుట ప్రశంసింపదగియున్నది. 
ఆ పరిశోధన కేంద్రము సంస్కృతభాషు వాజయముల విషయమున శాస్త్రీయ పద్ధతిని, 
ప్రాచ్య పాశ్చాత్య పద్ధతులను మేళవించి పరిశోధన జరుగగలదనియు, తెలుగువారు 
వ్రాసిన సంస్కృత [గగ్రంథములన్నియు ప్రచురింప బడగలవనియు, ప్రాకృత 
పరిశోధనము, వేద శాస్త్ర పరిశోధన మనదేశమునకూడ ఉన్నత స్థాయిలో 
జరుగగలవనియు ఆశింపవచ్చును. అదే విధముగా శాప్రీయమైన పరిశోధనను 
ప్రోత్సహించి పరిశోధన పత్రికను కూడా ప్రచురించుట అవశ్యకమై యున్నది. 

ఆసీదాంధ్రమహీయం, సంస్కృత వాణ్యాళ్చిరం విహృతిరజ్జమ్‌ 

ఉపలాలితాచ సాభూద్భూపైః విద్వద్భిరత్రత్యైః || 

“ ఈ తెలుగుదేశము చిరకాలము సంస్కతభాషకు విహారభూమి యొనది. 
ఇచటి రాజులును, విద్వాంసులును, సంస్కృత సారస్వతమును మిక్షిలి ఆదరముతో 
సేవించియున్నారు”. 

ప్రత్యానీతా సాత్ర స్థాస్యతి సుచిరం యథా, తథా యూయమ్‌, 

ఆంధ్రజనా బహుమానం, తస్యాం సర్వే ప్రదర్శ్భయత ॥ 

౮ ఆ సంస్కృత భాష పునరుద్ధరింపబడి యథాపూర్వము ఈ దేశమున 
స్థిరపడునటుల ఓ అ్బంధ్రజనులారా ! దాని యందాదరమును చూపుడు”. 


వ్‌2 


01201. ౧2౮6 




















న వేదికపై న. 
భాషాసంస్కృతులు ఎదుర్కొంటున్న సమన్యలకు న. 
జే న బేం. 


౫ తెలుగు భాషప్రపంచ భాషలతో సరితూగేలా అంతర్జాలంలో 
ఉపయోగించడానికి చర్యలు చేపట్టడం. ఆక! 

౪ తెలుగు పాలన, బోధన, ప్రసార మాధ్యమ భాషగా వినియోగించేందుకు 
చర్యలు తీసుకోవడం. 


౫ తెలుగు వారి జానపద, సంప్రదాయ కకూపల ప్రదర్శనలకు, 
-_ ్రచారానికి ప్రణాళిక రూపొందించడం. 


ప వ య న క 


1 తెలుగు జాతి చరిత్రపై, భాషపై గ్రంథాలు ప్రచురించి కొత్త పారిభాషిక 
-.... పదాలు తయారుచేయడం. 


ః తెలుగు భాషను అభ్యసించే వారికి సరళమైన శైలిలో పాఠ్యగ్రంథాలు, 
బోధనోపకరణాలు తయారు చేసే కణాల రూపొందించడం. 


న. వ 





